జ్ఞాన యోగం వివేక సూర్యోదయము 


ణా 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ 
www .freegurukul.org 


ఇత్స్మాహో 


గురు నారద మహర్షి గురు వాల్మీకి మహర్షి 
గురు శుక మహర్షి గురు శ్రీకృష్ణ 


గురు దక్షిణామూర్తి 


గురు రామానుజాచార్యులు 


గురు ఆదిశంకరాచార్య 


యోగి వేమన 


గురు రాఘవేంద్ర స్వామి 


మపాశయ గురు రామకృష్ణ పరమహంస అమ్మ శారదా దేవి గురు వివేకానంద 


గురు విద్యాప్రకాశానందగిరి 


గురు భక్తివేదాంత ప్రభుపాద గురు మళయాళ స్వామి 


గురు లాహిరి 


గురు యోగానంద 


గురు చంద్రశేఖర పరమాచార్య 
గురు రమణ మహర్షి 


J ల నం. 


ళీ (జ్ర 


ICr 
A> 


Free Gurukul 


“ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌” ద్వారా విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా i 
నాణ్యతతో కూడి అందించే సేవా కార్యక్రమంలో బాగంగా ఈ పుస్తకాన్ని భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌( డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ 
ఇండియా) నుంచి సేకరించి అందిస్తున్నాము. ఇందుకు మేము వారికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము. 


సాయి రామ్‌ వారి సేవల విస్తరణలో బాగంగా ఈ ఫౌండేషన్‌ స్థాపించబడినది. ఈ స్వచ్చంద సంస్థ ద్వారానే అన్ని సేవలు 
అందించబడును. ఇటువంటి పుస్తకాలు మీరు వ్రాసినట్లయితే (లేక) సేకరిస్తే మాకు తెలియచేయండి. మేము ప్రతి విద్యార్థికి 
ఉచితంగా అందేలా చేస్తాము, తద్వారా ఉన్నత విలువలు, నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను మన దేశానికి అందించవచ్చు. మాతో 
కలిసి నవ భారత నిర్మాణ కార్యక్రమంలో పనిచేయుటకు, భాగస్వామ్యం అగుటకు ఆసక్తి ఉంటే సంప్రదించగలరు. 


ఈ గ్రంధాలను ఉచితంగా ఆన్‌ లైన్‌ లో చదువుటకు, దిగుమతి(డౌన్లోడ్‌) చేసుకొనుటకు గల మార్గాలు: 
1) భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌: Nttp://www.new.dli.ernet.in 
2) ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ వెబ్‌ సైట్‌ : wVYw.freegurukul.org 
3) సాయి రామ్‌ వెబ్‌ సైట్‌ : Nttps://sites.google.com/site/sairealattitudemanagement 
4) మొబైల్‌ ఆప్‌: ౧౫౪౪ GUrUkUl 


గమనిక: భక్తిజ్ఞాన,ధర్మ ప్రచారార్థం ఉచితంగా ఆB00k రూపంలో భారత ప్రభుత్వపు డిజిటల్‌ లైబ్రరీ సహాయంతో ఇవ్వడం 
జరిగింది. ఇది లాభార్జన దృష్టిలేని ఉచిత సేవ. ఈ సేవలో అంతర్జాలంలోని(ఇంటర్నెట్‌) లైసెన్సు / కాపీరైటు అభ్యంతరాలు లేనివి 
అనుకొన్న పుస్తకాలను గ్రహించటం జరిగినది. అనుకోకుండా ఏవైనా అభ్యంతరకరమైనవి ఉన్నచో మాకు తెలుప మనవి, వాటిని 
తొలగించగలము అని మనవి చేసుకొంటున్నాము. 


Website: www.freegurukul.org Mobile App: Free Gurukul email: support@freegurukul.org 


Facebook: www.facebook.com/freegurukul Help Line / WhatsApp: 904 202 0123 


“మన లక్ష్యం: విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అనేది ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందించబడాలి “ 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ - ౧/9౪ GUrUkUl Education Foundation 


సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు 


భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌ - డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ ఇండియా 


http://www.new.dli.ernet.in 


౨) Digital Library of India: In 


Digital Library of India 
Hosted by: Indian Institute of Science. Bangalore m co-operation with 
CMU, IIT-H, NSF, ERNET and MCIT for the Govt. of India and 21 major participating centres 


Vision Mission Goals Benefits Content Selection Current Status People Funding Copyright Policy EAQ REP 


tf morn 


Author 
Year| ito 
Subject Any Subject 7 


కహా 


Scanning Afiy Centre For the first time in history, the Digital Library of India is digitizing all the significant works of Mankind. 
es Ment 
Clear | Click Here to know More about DLI 
Books Journals Newspapers Manuscripts 
* Rashtrapati Bhavan ౨ INSA * Times ofIndia * Tamil Heritage 
క * CMU-Books * Indian Express Foundation 
Presentations and Report Dea * The Hindu * AnnaUniversity NeW! 
Statistics Report ఆ మ | * Deccan Herald 
Status Report * TTD.Tirupathi * Eenadu 
Feedback | Suggestions | * Kerala Sahitya ౨ Vaartha 
Problems | Missing links or Akademi 


Books 


Title పడ with. 
౩ 98 ౪ ఈ ౫: 17 


బందివదాంణంలామలంమణలణమణణలదమదణాదాది 


Year 
1850-1900 1901-1910 | 1911-1920 | 1921-1930 1931-1940 1941-1950 |  1951- | 


Click here for PDF collection 
DLLMIRROR at IUCAA Data Center PUNE 


Astrophysics| Biology | ey |_కకేంలాటంణ |. 28. |గంకుంగావటల స్తన 


Language 
[Sanskrit [ English | Bengal [ Hind | Kannada [ Marathi [ Tami | Telugu | Urdu | 


"కమ ఏంతటినీ ఆవరించాలి! ఇలా ల్‌ ీకవ్యాప్తమైన 


rr 


క సల దాక పోలదని ఇ... 


చెవులకు వినిపించకుండా కురుస్తూ, రోజూ పువ్వుల రాసుల్ని వికసింపజేసే 
మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, 
లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన దానమిదే! 

మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను వినండి. 
భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను 
బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారు చేయడానికై 
భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు మనకు కావలసింది 
బలిష్టులు, జవసంపన్నులు, బుజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన 
యువకులు. అలాంటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా 
పరివర్తన చెందగలుగుతుంది!! 

ఇచ్చాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ 
భగవంతుని దగ్గరి నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్క్మినదంతా 
లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన “ఇచ్చ (సంకల్పం) 
సర్వశక్తిమంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని 
మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. 
ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు 
క్షుద్రసిద్దాంతాలు నేర్చడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు 
జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయట్రాంతులై, 
పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా 
వారెన్నడూ నోచుకోలేదు. “నీచాతినీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, 
పరమ. పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనది” అని వారికి ఆత్మను 
గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. శ 


మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ - ఫిబ్రవరి 2014 


న సూ ర్మ్యాద్ద వ ము, 


వ Ww “శక, i i 


mee roe నాపై 


వి వే కానఅలాదాసాప్రైమిాోు అందది 


అనువాదకర్రయు |గ్రథనకర్తయు 
చిరంతనానందస్వామి 


శ్రీరామకృష్ణ మఠము 


మైలాపూరు, చెన్నపురి 


విజ పి 
[ప చి 


“ముప్పది యేండ్త [క్రితమే (గంథరూపమున వెదచల్ల (బడిన 
యీ (వివేకానందస్వామి) వాక్కులను జదివినంత నే విద్యు 
త్ప్రకంపనమువ లె నాశరీరమున గగుర్పాటు గలుగుచున్నది ; 
ఇంక నా వీరుని వదనమునుండి యీ వాక్కు లుజ్జ్యలమై 
వెలువడినప్పు జెట్టి పులకలు, ఎట్టి మైముజపులు, జనులకు 
గలిగియుండవలయునో కడా!” యని రొమే రోలా 
{Romain Rolland) నుడివియున్నా (డు, స్వామి వాటిన 
జగత్ప్రసిద్దమగు మత వేదాంత విషయముల నటుంచి, యాత 
థి 
ఏికానమునశె , చేకోద్దరణమునకశే , లోకకల్యాణమున కై 
ర థి a చు 
యాతే డొనరించిన వె జ్లానిక బోధలను (పఠతివ్య కికిని 
Gn ప త 
అందుబాటులో నుండున ట్లీపొ త్తమున _ వెలువరించి 
యున్నాము, . 
మాచేం (బకటింపంబడిన [045 Spake Vivekananda 
(వివేకానందు. డిట్లు నుడివెను) అను చిన్నపు నస్తకమును, 
గారవనీయులగు విద్యాశాఖామం|తి టి, యన్‌, అవినాశి 
లింగముగారిచే61 గూర్చంబడి మాచే. (బకటింపంబడిన 
Education (విద్య) యను (గ్రంథమును మా కిందు విశేష 
ముగా. దోడ్సడియున్నవి, 
స్‌ నస భాపాపోషకులు మునగాల రాజూగారను 
నగు శ్రీ నాయని రంగారావుగా రీ (గంథ (ప్రకటనార్థము 
ఈ కబన్రుకాలమున( బూ _ర్రిగా ధనసాహాయ్య "మొనర్చి 


ఇ వి జ్జ ప్తి 

యుండుటచే దీనిని నర్యాంగ సుందరముగా వెలువరింపం 
గలుగుటయీగాక్క చెల నామ శకార్థముగా నుంచం గలిగి 
యున్నాము, ్రీవారికిని ఈ పొ _త్రమునకుం దొలిపలుకు 
(వాసియిచ్చిన మ(చదాసు విశ్వవిద్యాల యాం(ధ శాఖా 
(పథధానాచార్యులు (Head of the Telugu Department, 
Madras University) అగు శీ కోరాడ రామకృష్ణయ్య, 
ఎం. వ., గారికిని (క్రీ రామకృష్ణ భగవానుడు. చిరాయు 
రారోగ్యములను, నకల సంపదలను, పరిపూర్ణ జ్లానభక్తు 
లను |పసాదించుంగాక ! 


శ్రీ రామకృష్ణ మఠ ము 
_ మెలాపూరు, వెన్న పురి { చిరంతనానందస్వామి 
16-7-1946 


తొలిపలుకు 


అ శ, 19-న శ తాబ్చి భారతీయ చరిత్రలో నొక చి(త్ర మైన 

కాలము, ఒక యుగనంధి, దేశములో పాశ్చాత్యసంన 
క్ల్షమువలనం గలిగిన యాఘాతముచేత రాజకీయ, ఆర్థిక, 
సాంఘిక, మత, వైజ్ఞానిక విషయము లన్ని టిలోను, ఒకవిధ 
మగు కలవర మేర్చడినది. అప్పుడే చేశాంతరములలో 
మాక్సుమ్యులర్‌, డోయినన్‌ మున్నగు మనీషులవలన 
భారతీయ భాషాసాపాత్యమతవిజ్ఞానములను గూర్చిన గొప్ప 
పరిశోధనలు, విశేష(ప్రణారముకూడ జరుగుట తటస్థించినది. 
స్వధర్శవిజ్ఞానములను ఫ్‌ నం? పరానుక ర ణరూపదాన్య 
మునకు (ప్రవణమగుచున్న భారత జాతీయ జీవితమున ధర 
గ్లాని, అధర్జవ్యా ప్రీ ప్రబలమగుచున్న సమయమున (ప్రాచీన 
ఛారతీయవిజానమును నవీనయుగపరిపితుల కనుగుణముగ 
తనజీవితమున నే నమన్వయించి చూప యుగపురువుండగు 
(శ్రీరామకృష్ణపరమహంస (_ప్రాదుర్భవించెను.  కాలగతి 
మారకుండునా * జాతుల స్థితిగతులు తిదగయడకుండునా ? 
"తా త్కాలికముగ నిచాణమైయున్న ఫారతజాతిని మేల 
ల్పుటకు వివేకసూర్యోదయ మైనది, వివేకానందవాణి వెలు 
వడినది, భారతీయులు పాశ్చాత్య రాజకీయార్థికతం|త్రములకు 
ముగ్గులె  చానినలగుచుండ, పరమహంస[వియశిష్యుండగు 
వివేకానందుడు గురుడేనునినంచేశముచే, ననాతనధర్శ 


౬. తొలిపలుకు 
(పభోధోద్ద్రోపణములచే, పాశ్చాత్య చేశీయులను, అందు 
నవనాగరికులని (ప్రసిద్ధిగాంచిన అమెరి కాజనులను మ్యుపలను 
గావించెను, 
వివేకొనందవాజయము చేశ డేశాంతరములలో, 
నానా భాషలలో వెల్లొందసా?7ను, (పభాత| పబోధగీతికలను 
బోలు వివేకానంద ధరాళ్తపన్యానముల ననువడించి నేండు 
ఆంధ్రజాతిని గ్వ ధర్భవిజ్ఞనలద్ది కై మేలొొ_ల్చ్ప (ప్రారంభించిన 
వారు మ(చాసు శ్రీ రామకృష్ట్వమఠ స్వాములగు శ్రీ చిరంతనా 
'నందస్వాములవారు, వీరు తల పెట్టిన యీ - మహోద్యమ 
మునకైై యాం(ధులెల్ల రు కృతజ్ఞు లగుదు రనుటకు నంది 
యము లేదు, 
పీ రిదివరలో రచించి (ప్రకటించిన నివేకానంద 
జీవితము, లేఖావళి మొదలగు (గ్రంథము లాం(ధులకు 
సుపరిచిత ము లే, అందలి వషయగారవముచేత వేగాక, 
అత్యంతహృదయావర్జకము, సహజరమ్యము, నరళగంభీరము 
నైన సూటిశై లిలో రచింపంయడుటచే వీరిగంథము లచిర 
హార "శెనుసనా(ట పండిత పామర జనాకర్ష కము 
లై నవి, 
వివేకానంద[గంథావళిలో విశీర్ణమైయున్న (ప్రబోధ 
సారాంశమును ఆం[ధ్రజనుల కందుబాటులతో నుంచి వారిలో 
విజ్ఞానవి కానమును గలిగించుటశే (శ్రీ స్వాములవా రీచిన్ని 
(ంథము నిఫుడు రచియించియున్నారు. ఈ యుద్దేశము నిది 
చక్కగ సాధింపలలుగుననుటకు సంేహాములేదు. భానవ 


తొలిపలుకు జ ౭ 
ములా ఆతృసామాత్మా_రము గలిగిన గురుబేవుని పరి 
పూర్ణానుగ్రహముచే పొంగిపారలి వచ్చిన వివేకానంద 
సాగరతరంగములు, రచనయా, వివేకమహితుండు, ఉత్సాహ 
పూరితుండు, కార్యళూరుండు నగు వివేకానందుని గంబీ 
రోపన్యాసవార్ష్యరిని పుడికి పుచ్చుకొనినది, భాహషయా, నుడి 
కారంప్రసాంపు నింపుకొని, మనమున సూటిగ నాటుకొనుచు 
చదువరుల ననవరతము నుత్చాహపూరితులం 'జేయలోలి 
గిన తేట తెనుంగు, దీనికింోడు వీ రిందు చేసిన విషయవిభా 
గము భావావబోధనకు విశేషముగా దోడ్పండంగలదై 
యున్నది, డేద్ధ, సేవ, (పేమ, విద్య, త్యాగము మొదలగు. 
విషయములనుగూంర్చి వివేకానందుని భావముల నొక్కచోం 
జేర్చి (ప త్యేకళీర్చి కల| క్రింద రచన సాగించుటచే, భఖావావ. 
బోధనకు చక్క నియను వేర్పడినది. చేశాభ్యానయమునకు, 
భారతీయవిజ్ఞానపునరుద్ధరణమునకు ననవర తోదో్యోగము 
నలుపుచున్న భారతీయ. యువజననమితి నీ నాం డెదుర్కొను. 
చున్న య నేకనమన్యలకు అనాండు వివేశకానందుండు వేసిన 
హితోపదేశము పరిప్కారమార్షమును సూచింపంగలుగు 
చున్నది, శారీర కమూనసికబలనంపాదనము, ఆత్మవిశ్వాసము, 
"దేశ దారి ద్యాజ్ఞ తానివారణము, 'సేవాన క్రి విద్యావిధా 
నము, అస్పృశ్యత 'మొదలగువిషయములనుగార్చి యానాంటి 
వివేకానందుని దివ్యో తాహజనక భావముల నిందు చదివిన 
యువకు లీనాండు కార్యశూరులు కాకమానరు, 


లా తొలిపలుకు 
(గంథమునందలి యీ (క్రింది *'యుద్చోధని వాక్యము 
లను గమనింతురుగాక ! 

“ఓ వీరభారతప్పుత్రా! ధైర్యము వీడకుము! నేను భార 
తీయుండ నని గర్వింపుము ! “నేను భారతీయుండను. (ప్రతిభారతీయు(డును 
నా సహోదరు(డు' అని సగర్వముగా( బ్రకటింపుము : ఉద్దేశములందును, 
ఆశయములందును, భారత దేశీయసంస్థలను మించిన సంస్థలతో గూడిన 
దేశము ప్రసంచమున వేతొకటి లేదని సదా జెపి నుంచుకొను(డు. 
వేదాంతజీవనవికాసముల నింటింటికిని గొనిపోయి, ప్రతివ్య క్రియందును 
నిద్రాణమై యున్న దేవత్వమును మేళ్కొాల్చుండు. సాంఘిక రాజకీయా 
శయములను భారతదేశమున వ్యా ప్రిచేయుటకు ముందు. బారమార్థికా 
శయములచే దేశము నాప్లావిత మొనర్చుండు. ఇది మనప్రథమక ర్రవ్యము. 
భారతవ్నము నశించెనా, ప్రపంచమందలి పారమార్థికత యంతయు 
నశించును. చై. తిక పరిపూర్ణత యంతయు నశించును. వత్సలారా : ఉజ్జ్వల 
దీకెదకులు కండు. ఆశయసాఫల్యమునకు(గాను కృషిచేయు(డు, స్వార్థ 
మును బాజంద్రోలి కౌర్యాంగణమున నుటుకు(డు, ఘనకార్య ములు జరుగ 
వలసియున్నవి. భారత దేశముద్ధారణనొందితీరును, వత్సలారా ! ముందంజ 
వేయుండు. లోకమున కంతకును వికాస మత్యావశ్యకమైయున్నది. దాన్నికై 
లోకము వేచియున్నది. భారత దేశముననే యావికాసము_జ్ఞా న తేజము 
కలదు. ఇందువలననే సమ_స్పవిఘభాతములనుండియు భారతజాతిని విధాత 
కాపాడి, నేటివజకును నిలిపియున్నా6డు. దీర్హ నిశీధము పటాపంచ లగు 
చున్నది. మన భారతాంబ తనడీర్హ నిద్రనుండి మేల్కాంచుచున్నది. 
'అఖండభారతశ క్తి విజృంభించుచున్నది. 

ఇట్టి యు త్పాహమును పురికొల్చి, ఆంధ్రయువజన 
మును మేల్కొ_ల్పి, కార్యళారులను జేయుటయే ఈ “వివేక 


తొలిపలుకు కా 
సూర్యోదయి(గంథ పరమో్దేశము, (శీ స్వాములవారి 
నంకల్పశ క్రి గురుభక్తి, కార్యదీతు, రచనాపాటవమును 
ఈ యుద్దేశమును సాధింపంగలన్ర,. ఈ (గంథనామము. 
సార్థకము. చేకీయులు స్వవిజ్ఞానస్వాతం,త్యములను బొంద 
నాయ _త్రపడుచున్న చేడు పీవేకాసందనం బేశరూప మగుని. 
“వి వేకసూర్యోదయము సమయోచిత(గంథమనియు. జెప్ప 
నొప్పును. ఈ '*వివేకసూర్యోదయము (పతియా౦ (ధుని 
పహృాదయావకాశమును నూతన కాంతితో వెలుగొందం జేసి, 
ఆతని ధీరునిగను, కార్య ళూరునిగను, వివేకమహితునిగను, 
ఆత్మజ్ఞాననంపన్నునిగను జేయుంగాక || 


కోరాడ రామకృష్ణయ్య 


త_త్త్యసారము 
బలము 
మనస్సంయమము 
ర 


త్యాగము 


విషయసూచిక 
మొదటి (పకరణము 
రెండవ (ప్రకరణము 
pee ప్రకరణము 
నాలు గవ ప్రకరణము 
హా ఈ 
ఆజువన ప్రకరణము 
ఏడవ వలో 


ఎనిమిదవ ప్రకరణము 


ఆచారసంప్రదాయములందలి గుణదోషములు 


విద్య 


అనుష్టాన వేదాంతము 
పదునొకండవ (పకరణము 


(పాక్సళ్చినుములు 
శ్రీరామకృష్ణుండు 


ఉద్బోధన 


పదియవ (ప్రకరణము 


పండెందవ (పకరణము 


పదుమాడవ (ప్రకరణము 


ముగనే కలదు, తత్ప్రకటనమే మతము ధర్మ 


కలదు, తత్ప్రకటనమే 


కీమ్‌ నమో ఛగవతే శ్రుగామకృష్ణాయ ! 
వి వేకసూర్యోదయము 
"మొదటి ప్రకరణము 
త త్త్వసారము 


తి జీవియందును జవత గర్భితముగా నున్నది. 

చాహ్యాంతర (పకృతి నంతయు నిరోధించి యంత, 
తమగు నీ "దేవత్వమును వ్యక్తము చేయుటయే జీవిత 
రమూావధి, 

ఇందులకై కర్ణ భక్తి యోగ జ్ఞాన మార్లములలో 
నొక్క_టిగాని, కొన్నిటినిగాని, యన్నిటినిగాని యవనలం, 
వించి.__ము కండవగుము. 

ఇదియే మతసారము, తత్త పసారము, వాదములు, 
సిస్దాంతములు, (గంథములు, కర్భకలాపములు, చేవాలయ 
ములు, విథులు._నివన్ని యు గవల మ(పభాన వివరములు, 


జు 
0 
గ 


ర్ల 
౧ 
ప 


రెండవ ప్రకరణము 
బలము 
గనుత సారము బలము (శారీర మానసి కాధ్యాక్సీక బలము), 


కీతోపనిపడ్భాగవత ధర్శములలో చేదిషైనను గానిండు, 
మనః స్థెర్యము, నాతో ల్తేజమును గల్లింపని ధర్మమును 


శి వివేక సూర్యోదయము 


నేను ధర్జుముగాం బరిగణింపను, ధర్శమనంగా జలము, 
శ_క్టి: బలమును మించిన బేదియు లేదు. 

వలయునది ఫురుపకారమని (గహింపవు(డు, వురుష 
కార విహీనునకుం బర మేశ్వరానుగహము లభించుట కల్ల. 
మహావీదండగు నర్జునుండు తన పౌరవమును గోల్ఫోవ 
నున్న సమయమున (శ్రీ కృష్ణు డాతనికి నిస్పంగ బుద్ధితో 
స్వధర్శము ననుపింవుమని యాచేకించి, నిష్కావు కర్మా 
చరణమువలన. జి_త్హశుద్ధియం, గల ఫలమును 
భగవ బేకార్చిత బుద్ధియు సిద్ధించునని యసచదేశిం చెను, 
కావున యువకులారా ! ధీకులై బలము నార్జింవు(డు. దుర్జనుం 
డై నను బలో శేతుడు నాకు మాన్యు (డు, వలన వా(డును 
దన బలముచే దార్జన్యమును స్వార్థపరతను విడనాడి త_త్ఫ్వి 
సందర్శనముచేయు దినము వచ్చితీవను. 

నానాటికి విన్నష్టముగా. _నాకు గోచరించుచున్న 
విషయమిది : సమ_స్తము ధైర్యసాహసములతో. గూడుకొని 
యున్నది. ఇదియే నా నూతన సందేశము, దుష్కార్యముల 
నై నను నరియే ధీపండవై యొనవ్చము ! దుర్మార్లుండ వగసట 
నిధియైనచో, నపరిమిత దుర్శార్ల్షుండవు క్‌ు! 

మో ేశమునకు' వీణలు కావలసియున్నాఠర్యు కావున 
వీరులు కండు. పర్వతమువో లె సుస్థిర లై నిల్వుండు. నదా 
నత్యమే జయించునది,. జాతీయర క్షనాళములలో నూతన 
శక్తిని బురికొల్పు. నూతన విద్యు లేజము.._మ పళేత్పా 
హము---ఇదియే భారత చేశమునకు వలయునది. ధీతలు 


బలము 8 


కండు, ధీరలు కండు; మనుజు డొక్క_సారి యే "మృతి 
నొందును. నా వత్సలు విజీకిపందలు కారాదు, విజీకితన 
మనిన నాకు బరమాసహ్యాము, ఏమి నంభవించినను గల 
నరవడకుండు) తుచ్చులు మిమ్ముంగూర్చి 'యేమనుచున్నను 
"లెక్క సేయకుండు. (కేగంటనై నను వారిని జూడకుండు, 
శ్రాజూనీన్యము | జౌ దానీన్యము ! కొదాసీన్యము ! కన్నులు 
రెండు, చెవులు రెండు, కాని నో రొక్క_టియె._ఈ సంగతి 
నడా జ్ఞ ప్తీ నుంచుకొనుండు, మహోకస్ట్రములను.మహో 
టంకములను..దాటనిడే మహో కార్యము లెన్నండును గొన 
సాగియుండ లేదు, మో పౌరవమును (బకోటింపు(డు, కాము. 
కాంచన దాసులగు నశ్యాన్వా లుపేషీంపందగినవారు, 
3 x % 

కిన్నామ రోడిసి సే త్వయి సర్వశళ క్టిః 

ఆమ_న్ట్రయాస్వ ఛగవన్‌ భగదం స్వరూపమ్‌, 

చ లోకి మేతిదఖిలం తవపాదమూలే 

ఆత్కైవ హీ శభవతే న జడః' కదాచిత్‌, 
---నఖుండా |! సీ వెందులకు విచారించెదను ? నమ _స్తశ_క్షియు 
సేయం బే కలము, ఓ భగవానుశా! నీ భఛగవత్స్వభానము 
నామతింవుము, ఈ ముజ్జగములును సీకు. కాదా కాంత 
మగును, [వభావోపేతమై వెలయున చాళ్మ్మయే, జడ (ప్రకృతి 
యన్న ంటికినిగాదు, 

తమ 'చేహూముతోం వ. న్ట్‌ము నొంది “మే 

యల్పులము, దుర్చలుల మని దినముగా ఏిలపవీంచువారర 
చమూధథులు, ధైర్యము, జైకానికగ్రుకిభ్రయు "దేశమున కివుడు 


4 వివేక సూర్యోదయము 


కావలసియున్నవి, మనకు మహాధీరత్వము _ అఖండళ క్రి 
సామర్థ న్ర్రములును మహో తాహమును.._ గావలసియున్న వి; 
నంగనాచితన మెంతమా (తమును బనికిరాదు, కార్యశూరుని.... 
పురుషసింహుని... విజయ లడీ వరించును, వెనకకుం జూచుట: 
వలన లాభములేదు. అ(గనఠులు కొండు! అఖండళ క్రి, 
అఖండదీతు, అఖండ ధైర్యము, అఖండనపానము.._ఇవియీ 
మునకు వలయునవి, ఏనిమూలమున నే నుహా కార్యములను. 
సాధింపంగలము, 

"వేదాంతము పాపము నెన్న ౭డును (బతిపాదింపదు 
కాని (ప్రమాదము నంగీకరించున్కు నేను దుర్భలు౬డనని, 
పావినని, నిర్భాగ్యుండనని, శ క్తిహీనుండనని తలచుటయే 
మహోదోవునుని వేదాంతము వక్కాణించును, 

భగవద్వి శ్వ్యానహీనుండు నా_స్తికుడని (ప్రాచీన మత 
ములు పలికినవి, ఆతి విశ్వానహీనుండే (తన్ను దాను నమ్మని 
వారే) నా_సికడని నవీనముతము వక్కాణెంచుచున్నది, 

బలమే జీవనము, చదార్బల్యమే మరణము; బలమే. 
సౌఖ్యము, ఇాశ్వతజీవనము, అమరత్వము; డాిర్బల్యము. 
నిరంతర ప్రయాస, దుఃఖము. డార్భల్య మే మరణము. 
'బాబఖ్యమునుండియు, శే శవమునుండియు, బలకరము, అస్మి, 
కము, సాహాయ్యకరమునగు భావములను మో బ్‌ లంయుం 
(య వేశింపనిండు, 

డార్భల్యమే బాధకు. గారణము, దుర్చలుల మగుట: 
"చేతనే. దుఃఖతుల మగుచుందుము, జార్చల్యముచేత నే 


బలము Hy 


అనత్యమాడుదుము, దొంగిలింతుము, హత్య చేయుదుము, 
ఇతరమగునేరములను జేయుదుము, డార్భల్యముచేత నే బాధ 
కడుచుందుము, జార్బ్చల్యముచేత నే మరణించుచుందుము. 
ఎచట మనలను దుర్చలులను జేయున ేవియు నుండదో, 
యచట మరణముగాని, బాధగాని యుండ నేయుండదు, 

బలమే యానశ్యకమగునది. బలమే భవరోగమున 
కావషధము, దరి[దులు ధనికులచే హీింసింపంబడునప్పుడు 
వారికినలయు దివ్యావధము బలమే, పామరులు పండితులచే 
నణలలదొక్క_ంబడునప్పుడు వారికి వలయు నావధము 
బలమే, పావు భితరపావులవేం బీడింపంయడున ఫుడును నదియే 
"బారి కావశ్యకమగు నావహధము. 

న్ఫశకిమె నిల్యుము, ధీరుడ వై యుండుము బలా 
థ్యు(డనవై యుండుము, నమస్త బాధ్యతను నీ భుజముల 
మోందనే వహింవుము, నీ విధికి నీవే క_ర్హవని గహింపుము, 
నీకు వలయు. బలనంరతణలు సీయం బే కలవు, కావున 
అ భవివ్యత్తును ప్రవే Da 

మనము రోగపీడితుల మని నడా కర 
వలన రోగనివారణ కానేరదు; వలయున చావధము, 
జార్చల్యమును స్టురించుచుండుటవలన నంతగా లాభము 
లేదు. బలమును (గహింపుము, నడా జార్చల్యమునుగూర్చి 
-చింతించుచుండుటవలన బలము కలుగ నేరదు, బలచింతన మే 


కాని డార్భ్బల్య చింత నము జార్చల్య నివారణోపాయము 
(3 
కానేగణు. 


6 వివేక సూర్యోదయము 


భాలిక[ పపంచమున గాని, ధార్భికప్రపంచమున( గాని 
పతనమునకును బాపమునకను మూ లకారణము భయమే, 
భయమే దుఃఖహేతువు, భయమే మరణహేతువ్రు భయమే 
దోషహేతువు, ఇత భయ' పాతువేమి? మన యథార్థ 
నంభావము నెలటులగకుండుటయీ, వునలోం (బతివ్య క్షి కు 
రాజరా 'జేశ్వద నకు వారసుడు. 

సనమ _న్లపాపములును నమ_న్తదోపములును నొక్క 
మాటలో... చార్భల్యమ నెడి యాయుక్క_ మాటలో... 
నిమిడియున్నవని (గహింఫుము, చార్ల సల మే పాపకృత్య 
ములక (ేరణశ క్రి కి చార ఎలి మే స్వార్గపరత్వమునకు 
మూలము, జార్చవ్యముచేతశే నరు లితషలిను ౩ బాధించు 
చుందురు, డార్భల్యమే నరులను డన మకాం గోన భు 
నకు భిన్నముగా. (బవ_ర్థింపంజేయునది, 

ప్రకృతి కతీతుండగుటకుం (బయత్నించుచున్నంత 
వజకే మానను(డు మానవనామాథ్ర( డగును, ఈ (పకృతి 
బాహ్యాముగను నంతేరముగనుగూడనున్న ది, బాహ్య పకృతిని 
జయించుట మంచి చే, విశేపఫఘున కార్య మే, కాని యాంతర 
'వకృతిని జయించుట యంతకంశును ఘనతేర కార్యము. 
(గహనతీ[త్రములను బరిపాలించు నియమములను (గహీం 
చుట మంచి చే, ఘనకార్యమే ; కాని మానవుని కామ 
(కోధాదులను, జి_త్తవృత్తులను, నంకల్పశ క్రిని బరిపాలించు. 
నియమములను (గహించుట ఘునతేర కార్యము, 

సమస్త జంతువులకంబును నమస్త దేవతలకంశెను 


బిల ము 7 
మూనవుంజే యధికుండు ; మానవుని మించినవా. శెవ్వలును 
లేరు. మానవశరీరమూలమున మోఠుమును బొందుటుకే_ 
"దేవతలుసై తము న్యర్లమునుండి దిగి శావలయును, పరి 
పూర్ణతను బొందునది మానను డొక్క (డే, చేవతలై నను 
బొందంజూలలరు, | 

జగ(ద్రహస్యములలోనికి, జొచ్చి, సాగరగర్భమున కం 
బోవలసివచ్చినను, స్వయముగా మృత్యు జేవతను నమివీంప 
వలసివచ్చినను, జంకని య|పతివాతేమగు నంకల్పశ_క్ట్‌, 
ఇనుపకండలు, ఉక్కు_నరములుఐివియే మన దేశమున 
కివుడు కావలసియున్న వ, . 

కావలసినంత కాలము పిలవించినాముు విలాపమికం 
జాలును, న్వశక్రిపె నిల్యుండు, మానవుఖై ---ధీద లై 
యుండుండు. మనలను ధీఠుల నొనర్పంగల మతము, 
ధీరుల నొనర్పంగల సిన్టాంతములు, ధీతుల నొనర్ప. 
గల విద్య---ఇవియే మనకు వలయునవి, శారీరకము7ణాం 
గాని, మానసికముగాంగాని, యాధ్యాతి కముగాంగాసి 
మిమ్బులను బలహీనులను జేయునటేదియేనను దానిని 
విపమువలె వినర్టింపుండు ; దానిలో? (బాణములేదు, అది 
సత్యము కాజాలదు. ఐ్రదియే సత్యత్వ నిదర్శనము, సత్యము 
బలడాయకము, సత్యమే నైర్భల్యము, సత్యమే సర్వజ్ఞ 
తము ; సత్యము బలదాయక మై, వికాన హేతు.వై, వక్తి 
ఇత క(అడాతుక మై యుండవలయును, 

మన మ నేకవిషయములనుగూర్చి మాటలాడు 


8 వివేక సూర్‌ ర్యోదయము 


చుందుము, కాని యవి చిలుకపలుకులు ; వాని నెన్నండును 
'మన మనువ ర్తింపము ; క చెప్పుట మన 
య భ్యాసమైపోయినది. దీనికి హేతు వేమి? శారీర జార్చ 
ల్యము, ఇట్టి బలహీనమైన మెవడేమియు. జేయ(జాలదు, 
దానిని మనము' బలీయ మొనర్నవలయును, ముట్ట మొదట 
మన యువకులు బలీయ్యులై యుండవలయును, మతము 
ధరుము = దాని తధువాతిమాట. గీతాపఠన మూలమున. 
గం  గాలిబంతియాటమూలమున _ న్వర్హమునకు నీవు 
వి శేషసన్నిహితుండ వై యుందువు. మజికొం చెము ధృఢ 
మైన దండలమూలమున, కండరములమూలమున, గీతను 
నివ మజింతచక్క_ంగా (గహింపం గలుగుదువు. నీలో మథటీ 
కొంచెము బలకరమైన ర_క్తముమూలమున శ్రీ కృమ్షుని 
మహా[పతిభను మహాబలమును మజింత బాగుగా (గహింపం 
గలవు, పీన్గరీరము సీకాళ్ల మె సుస్థిరముగా నిలువ, సీవు 
మానవు(డనని గహీంపంగలిగిననో డుపనిపత్తులను సై 
వైభవమును మజింత బాగుగా గహింపంగ లన్చ, 
మానవులా మిరు? ఆహారని[చాదికములతో నంత్తు 
ష్టులు, భయవీశాచావిష్టులునగు మిరు శేవలము పశు 
(పాయులు ! కాసంత 'కార్కికబుద్ధియే లేనిచో నీపాటికి 
మారు చతుపష్పాదజంతునవ్చలుగా. బరిణమించెడివానే ! ఆత్మ 
గారవహీనుకై, అసూయా జ్వేపపూరితులై , పర బేశీయు 
లేం టరమనికృష్టులుగాం బరిగణింపంయడుచున్నారు మారు, 
మిదంభమును మో రి కృసిద్రాంతములను నటుంచి, మో 


బలము" 8 


చైనం దినజీవి తచర్యలను (_బశాంతముగాం బగరికీలిం 
చుండు, పశున్వ భావ మునకు మోర వశ్యులై యుండుట, 
(బదుకుందెడువుకోనము. (పయత్నింపుండనియు. .నందులకై 
మొట్ట మొదట శిరీరబలము నార్టించుకొను,డనియు మికు 
"నేను బోధించుచున్నాను. ఉట్టి శెగుర లేనియమ స్వర్గ 
మున శెగురం బోయనంట ! బలో పేతులై నచో, మన 
స్పును నిగ్రహించుటకు మజింత మీ రర్ద్యులై యుందురు, 
గనాయమాక్మా బలహీ నేన లభ్యః” అనుపట్ల ముఖ్య 
ముగా దుర్చల బేహు లాత్ససాయో తా ఇ.రమున “కనద్ద లని 
మణల మణుల నేను నొక్కి వక్కా_ణింతును, మనోని[గ్రహము 
ేకూతీనంత నే, నంపూర్ణ ముగా మనస్సు మోకు వశమై 
నంతనే, శరీరము బలిష్టముగా నున్నను లేకున్నను మారు 
గమనింప నక్క_జులేదు, మనశ్శరీరములు మీ కపుడు 

తాపసులు తమ శరీరమును శుష్కి_ంపంజేసికొందురు 
గాక్క కర నిహ్టుల కినుపకండలతో, _ ఉక్కునరములతోం, 
గూడిన దృథశ శరీరము కావలయును ! కావున వత్సలారా! 
శరీర బలము నార్జింవుండు. 

రజోగుణ మివుడు చెడ్గయవనరమై యున్నది. సత్త ఏ 
౫సణవంతులని మారనుకొనువారిలో నూటికి. దొంబది 
తొమ్మాండుగురు గాఢతమస్సున మునింగియున్నారు, "దేశ 
మంతయు దమోగుణమగ్నమై యుండుటవలన మనకివుడు 
కావలసినది విశేషరాజసికళ. క్తి ఈ ేశీయుల కన్న) 


10 వివేక సూర్యోదయము 


ముల నానంగవలయును..._ వారిని మేలొ_ల్సి విశేష కార్యః 
పవలను చేయవలయును, లేనిచో చారు _నృస్ధులై —ేశేవలము 
శిలావృశు ములంతేటి గ్లబ్బులై. ---పోవుదురు, 

ఏదైన నొకయాదర్శము గలవాండు వయ్యితేప్పులను. 
చేసినచో, నేయాదర్శమును "లేనివాం జేంబది వేల తప్పులు: 
చేయుననుటకు నాకు సుంతయు సందియమువేదు, కావున, 
నొక యాదర్శము గలిగియుండుట మేలు, 

ఆహా! మో నస్వన్వరూపము మోకు డెలిసిన చో నెంత 
మేలై యుండెడిదోకడా! మా రాత్మలు, సాతూద గనత్ప్య 
రూపులు, నేనెప్పుడైన నపరాధము చేసితినని భావించు-ో,, 
అది చేను మిమ్ము మానవు లనునప్పు డే, 

నేను సత్యము నారాధింతును, నత్యమున కెప్పుడూ 
నసత్యముతోం బొత్తు కుదుర చేరదు, సమ న్నవపంచము 
నాకెదురై నిల్చినను, నత్యమే తుదకు విజయము నందునది. 

ఈ విశ్వము పిటికిపందల కై యు చ్లేశింపంబడినదికాదు , 
పాజీవోం జూడకుండు, విజయమునుగాని, యవపజయమును 
గాని లశ్నీంపకు(డు, 

(పతికారమునుగూర్చి కాని, "ద్వేపమునుగూంర్చి కాని 
నేనెన్నండును బలుకలేదు, బలమునుగూర్చి యే నదా చెప్పు 
చున్నాను, - ఈ నము[దఫవుం దుంవరలలో నొకకణముమె( 
బగసాధింపవలయునని మన మెన్నండై నను దలంతుమూ % 
కాని దోమ కది యొక విశేషము గావచ్చును ! 

_ లెండు, కార్య భారమును వహింపుండు---ఎంతకాల 


బలము | LE 


మీ మాంద్యము? మో రీ పపం చమునకు వచ్చియుంటిరి 
"కావున నేదియో కొంతజాడను దిగవిడిచి పొండు, కానిచో, 
మోకును శిలావృయాదులకును ఖేదమేమి 1___అవియుం బుట్టి 
"పెరిగి నశించుచున్న వి, 
' కల్ల బాల్లి మాటలేల ? పందిని నంది యననేల 1 పర 
మార్గమును దుచ (ప్రాపంచికవివయములతో సమన్య 
యింపం జూచు యత్న మునకు మూలకారణము విటికితనము, 
వట్టిపిజికితనము, భ్రైర్యమవ లంపీంపఫుండు. నావత్ప్సలు ఛై ర్య 
శాలు'లై యుండవలయును, నిర్భయులతై. 'వేదళాన్ర్రములం 
దలి త_త్త (ములను బాహాటముగా జనులకు బోధింవుండూ.. 
మో గౌరవము పోవుననికాని, జనులకు మాయందు ద్వేషము 
కలుగుననికాని ఛభయపడకుండు, ఇంచుకయు వ్యావెరా హము. 
నకుం జిక్క_క న త్యారా ధక్కులై యున్నచో, మో కతొకిక 
బలము కలుగును, అనత్యములని మోరు నిరసించు విషయ. 
ముల నపుడు మీ యెదుట. [బస్తావింప జనులు ఖీతిల్లుదురు, 
పదునాలుగేం ధ్ర చంచలదీకుతో నత్యమును మోరు బరిపా 
లించునెడల జనుల మోశేమి చెప్పినను విశ్వసించి శిరసా: 
వహింతురు, ఇట్లు వ ర్షించినచో, చేశీయులను బంధవిము: 
కల నొనర్చి, 'దేళోన్రారకులై, లోకమునకు మహోష. 
"కారము నొనర్చిన వార లయ్యెదరు, 

ఇనుపకండరములు, ఉక్కు_నరములు, తదంతరమున 
వ(జాయుధతుల్యమగు మనస్సు_నాయనలారా ! ఇవియే: 
మనకు వలయునవి, 


వివేక సూర్యోదయము 


అనత్య ముకం సత్యము కోటిరెట్లు ఘనతరము; 
సౌవన్యవిపషయముకూడ నిట్టిదే, ఇవి నీయొద్ద నున్నచో, 
షా. య్మ(పయత్న ముగా మార్షమును నిం వ! 
సత్య మెచటికి నిన్ను గానిపోయినీను పడకుము ; 
సియాశయములవలన నేమి సంభవించినను వానిని విడనాడ 
కము, పిజికిపందవు, నాత్సవంచకండవును గాకుము, 
ఏమి జరిగినను మన మేలుకొజణకే యను మనోభావ 
మును.__ఆ ళా వాదము... నవలంబించి, (పతివ స్తువునందును 
(బతిన్య _క్రియందునుగల వుంచిని గనుంగొనం(బయత్నింపవల 
యును, కూలంబడి మన మనళ్ళరీర జార్చల్యమునుగూర్చి 
నిలవించినచో చేమియు లాభములేదు ; విఘాతములను 
(శ్రైతికూలపరిస్థితులను నణంచు వీర ప్రయత్నమే మనల నా 
తోన్న తి నొందించును, 
యాగములును, దండవత్స )ణామములును, నొణుగు 
కొనుటలును మతము---ధర్మము-. కా నేరవు. థై ధైర్యముతో 
జక్క_ని వీరకృత్యముల నవి మనచే జేయించుచు, నాత్తః 
పరిపూర్ణ తజినకు మనభావములను గొనిపోయిననే యవి 
యంచివి, 
మొదట మనము డేవతలము-సాతొద్భగవత్స్వరూ, 
గావలయును, బ్రితరులు నట్లగుటకోం దోడ్పడవల 
యును, “బి చేయు” మనునదియే మన మూలమం(త్రము 
"కావలయును, 
హానుమంతుని నిశ్చంచలభక్రియే దేశమున కివు 


వులము. 


“బిలము " [8 


జావశ్యకము, కాని మి లేమి చేయుచున్నారు ? మృదంగ 
కరతాళములతో నేవో విచ్చిపిచ్చిపదములను బాడుచు?,. 
జిందులు (ద్రొక్కో_ శారీరమూనసికబలహీనులతో. గూడు 
కొనియున్నది మాజూతి చేడు! బృందావనగోవికాభ కిని, 
అమహాోక కినసాధనను,.__ కామ లేశ మైనను లేని మహోోేత్హృష్థ 
మధుర భావమును._మో కామాదినీ చ్యపవృత్తు లన్నిటితో' 
ననుకరింపయల్నించు చున్నార | ఫలిత మేమి? -జేశమంతయుల 
దమాంధమున. బడి తల్లడల్టుచున్నది, చిన్ననాంటినుండియు 
నహర్నిశ మోగీతములను జావళీలను విని. విని చేశమంతయు. 
నిర్వీర్య మైపోవుటలో నాశ్చర్య మేమి ? చేశమునం బౌగువు. 
మడుగంటినచే! వ్రంతకంచు నధఃపతనము వేజుండునా ?£ 
మిాశఢక్క_లుు డఊోలులు, కాహళలు, తూర్య భేరీలు "నేం 
డేమైనవి? వీనిని మణుల "దేశములోనికి. దీసికొనిరాంజాలరా? 
విాయువకు లను, బిడ్డలను శార్యోత్ర "లేజకములగు వానిగంబీర. 
న్యనములను విననిండు భారతవు(తులాకా ! చేయడు: 
మనము ఖై ర్యోత్సాహజనకములను (టహ్మారు(ద్రఆ "ళములను: 
ధ్వనించి డమరును (మోాంగింపవలయును, “వ హార! హర! 
మహావీర ! వ్యోమ ! వ్యోమ 12” యనునినాదములవే భూ 
మ్యా కాశములను గంపింపంచేయవలయును, ప్రస్తుతము: 
కరరణరసాదులను బురికొల్పు గీతగానములను విరమించి, 
“ధ్రుపడాదిన్వరములతో గూడిన వీరర సాన్వితగీతములను 
జనులు వినవలయును, బాడడలయును. వేదగంభీరఫఘోోపషచే'' 
చేశమును బునర్జీ వింపంజేయవలయును, మనము చేయు. 


14 వివేక సూర్యోదయము 


గప్రతికార్యమునందును సుస్థిర ధీర త్వమును (దైకటింపవల 
“యును. ఇట్టిధీరాదర్శము నవలంబించినప్వుడే మాతృ చేశ 
క్షేమము మనకుం గరతలామలకమగును, నీ వాక్క_(డవై న 
'విట్టిమహోే త్తమూదర్శమును నీన_ర్తనమునం జూపంగల్లినచో, 
'వందలకొొలంది నిన్ననుసరించితీరు దురు, కాని తణమైనను 
భన స చలింపకుము, జార్చల్యమును విసర్టిం 
వఫుము, ప. నిత్యము ఇ ధైర్య సాహనములను బక 
'టింపుము, ఇదియే పర మేశ్వరీకటాతు ము లభించుమార్షము, 

వత్సలారా! భయపడకు(డు, కొండ విటిగి మందం 
బడు నేమాయనుభయదృ క్లులతో, జేలచూపులతో జూ చెద 
శేల? ఉండుండు, తాలిమి వహింపు(డు ! కొలందిగడియలలో 
నంతయు మోకు. బాదా[కాంతమగును, పరికింపుయ, ధనము 
వలన నేమి (ప్రయోజనము ? చేరు(ప్రతిస్టలవలన నేమి(పయో 
జనము? పాండిత్యమువలన చేమి(పయోజనము ? (ప్రేమయే 
ఫలప్రదము; దు ర్ఫేద్యకష్టపరంపరల నెడి పర్వతములను విద 
'లించి రాజమార్ల మేర్చజుచునది వ(జాయుధతుల్య మగు 
శీలము, 

“తటపటాయింపు వలదు, గు ప్పసాధనలును? గూఢ 
దుళ్మార్థావలంబనములును నెంతేమా (త్రము కూడను; రహా 
స్యముగా నొకమూల నక్కి, యేకార్యమును జేయశరాదు, 

““అభీరభీః*”” అను విశేషణము భగవంతునకు చెప్పం 
బడినది మన వేదశాన్ర్రములలో మూ[తమే, మనము 
“ఛభయరహితులమైనచో మన కర్తవ్యము తుదముట్టును. 


బలము 15 


సీయందలి దైవత్వము _బకటింపుము, (ప్రకటించినచో 
సర్వము సమరన భావముతోదానిని జుట్టువారును, 

మానవుడు తాను దుర్చలుండ ననుకొనుటయే మహా 

లెండు ! “ అస్తి! అస్తి!” యను నద్భావమును 
గబకటింవుండు---నమనయ భావములను జేపట్టుండు. “నాస్తి, 
“నాస్తి” యను వ్యతిరేక భావములను బట్టుకొని యూంగు 
లాడుచుండుటవేతనే చేశ మధోగతి పాలగుచున్నది.. .. 
1పతిజీవియందును నఖండ శ్ర క్రి కలదు, * నే నల్పుండను, 
తుచ్చు(డినను నా స్టికభావముల నా(శ్రయించి పందులును 
“బిల్లులు నగుటయా మిరు ? వమి ఘోరకలి! నా _స్టికతను 
'విరననమును బోధింపసాహసించువా "రవ్వరు! “అబలిలనియు 
* ఫీరున్రి” లనియు నెవరిని మారు నిరసించుచుండుట ? 
శివే౭_హం, శివోహమ్‌,” నా_స్టిక భావములను నిరసన 
భావములను జరులు నొక్కి, వక్కాణించుట వినిన, నాకుం 
.చలపవై6 బిడుగు పడినట్లు తోంచును,. ,. అత్మనిరసనమును 
వినయమనవచ్చునా? “నాయమా త్మా బలహీనేన లభ్య 
ఈయాత్మ బలహీనులక లభ్యము కానేరదు.... హిమ 
సంఘాతమువ ల (బపంచముపై 6 అబడుండు-- తద్భారమున. 
శపంచము గుభిల్లుమని పగిలిపోంగాక ! హర! హర! మహో 
దేవ | “ఉద్ధశేదాత్త నాత్శానమ్‌””___తనవలన నే ఫురుహ 
(పయత్నముననే త న్నుద్ధరించుకో వలయును, 


మూడవ ప్రకరణము 
మనస స్సం యమము 


మనస్పంయమమువలననే మనకు నిజమైన శీల న. 
చున్నది. 

-మనస్పంయమ మే, మనస్సుయొక్కబహి: (వవృ త్తి 
కట్టి (పజ్ఞానఘనమగు నాత స్ధితిని బొందించుట క్రై య 
నంతర్హుఖము చేయుటయే, యోగమునకు [బథమసోపా- 
నము, మనోనిగహమున కిదియే సరియైన మార్లము, 

ఎంతటి దుర్భను(డై నను, “వక నతండు యోగ్యు(డు. 
కానదేరం”” డని చెప్పవలదు, అతని (పస్తుతవ ర్తన మాతని. 
యభ్యాన ఫలితమేకదా,. నూతనమైన నదభ్యానములచేం 
దనస్తూ ర్వాభ్య్యానముల నాతడు సగహీంపవచ్చును. అభ్యాస 
ఫలితమే శీలము కానన నుంచియలవాటుల నలనజచు 
కొనుటయే శీలమును జక్క_ంజేసికొను మార్గము, 

సాషనుభ వమువలనను బరుల యనుభవమువలనను. 
గపణపాఠములను (గహించి విషయాసన_క్తిని నిగహీంచి. 
మనస్సును డానిభారి పడనీయకుండుట యే వై రాగ్యము.. 
విషయేచ్చలు నీకో వశ మైయుండవలయునేకాని నీవు విషయే 
చ్చలకు వశుండ నై యుండశాదు, ఇట్టిమనోబల మే వైవాగ్య 
మనంబడును, నై రాగ్యమును మించిన మోతసాధనముూ 
మజియొకట్‌ లేదు. 

ఒకండు మన కెగచేసిన యెడల వెంట నే | పతీశారము. 


మనసృంయమము 17 


"జేయ నెంతుము,. (పతికారము మనోని గహసామర్థ ఫ్టము 
కొఅవడియున్నదసి వల్ల డించును. దుర్భ్భ త్తి తి నవలంబించఛి 
నంత నే మనోబలమును నోత్చోవుచున్నాము. ఒకనిని చ్వేవీం 
చుటచేంగాని, వానికి హాని చేయుటచేలాని (పతికారము 
చేసినప్పు డెల్ల మనస్సున కెంత యోయనర్భము వాటిల్లుచున్న ది, 
దుష్ప్రనృ త్తి తినిగాని, చేవ .పేరితమగు కార్యమునుగాని, (ప్రతి 
కారము వేయవలయునను మ జెట్టి నంకల్బమునుగాని ని 
హీంచినప్పుడెల్ల మనకది (ప్రయోజనకరమగుచున్న ది, మనో 
నిగహమువలన నపారమగు శ్రి లభించును, సి్రగహము 
వలన మన ఆన్నండును నష్టము క్‌టుగదు, "ద్వే షమునుగాని, 
(కోధమునుగాని నిగోహీంచినపుడెల్ల మహోపయు క్షమగు 
న SE క్టీని ల! ఇట్ట సత్తశ_కి 
నుండియే యు _తృమవూనసికశ కః ఎం 'వయనడుచున్నవి, 

ఒకని 'దోషములనుగూర్సి చప్పుటచే సవ్ర వానికి. 
నోడ్పడంజాలవ్స, అది వానికిని నీకనుగాూడ హానికర మే, 

నంఘమునునాసి, వ్య_క్తినిగాని సంస్క_రింపవలయు 
నని బలాత్కారముగాం (బయత్ని ంచుచో, సిద్ధించున చెప్పు 
డదు నపజయమే, “వీవు మంచివాండ వే, కాని యింకను 
మంచివాండవగు ” మని చెప్పుము కాని యెన్వనిని * సీవ్ర 
స చ 

రహన్యముగా సితవలను నిందించుట  పాతశవముని 
(గోహీంప్రుము, దానిని నీవు బూర్తిగా విడనాడవలయును, 
మనస్సున క నేక విషయములు తో (పవచ్చును, కాని వానిని 


2 


18 వివేక సూర్యోదయము 


చెల్ల డింపం బూనుచో, గోరంతలను గొండంతలు చేయు 
చుందుము,. తమచవేతను వినురణచేతను సర్వము నంత 
మొందును, 

వ్యర్థ వాగ్వ్వాదమునిమి _త్తము సీయొద్ద కెవ్యరై నను 
వచ్చినచో, మర్యాదగా నొ_తిగిలుము, నవు ననంపడాయ 
స్థులతోడను సీ సానుభూతిని _బకటింపవలయును, నీయం 
దీ(పధానసుగుణములు |బకటితమైనపుడే మహాశ_క్షిసామర్గ ర 
ములతో. బనిచేయంయలుగుదువు, 

తన సోదరుని నిందింపవచ్చు వానిమాట లకు 'జెవి 
యొగ్గకుము, వానిని వినుటకూడ మహాపాపమే, భావిదుఃఖ 
ముల కది పుట్టినిల్లు, (పతివ్య_క్తిలోపములను నహింప్రుము, 
లకులకొలంది నేరములనై నను కుమింప్రుము, 

సీతిన_ర్తనుండ వై యుండుము, ధీరుండ వై యుండుము, 
మనఃపూర్వకముగా వ_గ్మింవుము---లఅన్నిటికిని చెగించిన 
థై ర్యనసాహానముల నవలంబించి యఖండధర్శపథానువర్త 
నుండ వై యుండుము, మతవాద (ప్రతివాదములతో సీ మన 
స్పును గలవరపజచుకొనకుము.  ఎల్లరను (_బేమింవ 
యత్నింవుము. 

వంచనవే, మోనముశే, నే మహా కార్యమును సాధిం 
ప6ంజాలము, సమస్త కార్యములును (బేమమూలమున, నత్య 
నిషఘ్టమూలమున, అఖండ శ కీ సామర్థ్యముల మూలమున 
సాధింపంబడుచున న్నవ్‌, కావున a పొఠువోమును (టక తింపుము, 

గాంభీర్యమును బాలనిపూy పట్యముతో మేళవిం 


మనస్పంయమము 19 


పుము, ఎల్ల రతోడను బాత్తు కలిగి మనుము, అహంఫావ 
మును న్వమ ఆ భినివేశమును. బాక్నీక భావములను బూ రగా 
విడనాడుము, వ్యర్థ వాగ్వాదన మహాపాపము. 

నిరత్సావహామును అధభై ర్యమును నెన్న ంటికిని ధర్మ 
మనిపించుకొన(జాలవు. నడా మందపోనవదనముతో 
నానందకరుండ వై యున్నచో, నే ప్రార్థనకోంశును ని న్నది 
విశేమభగ వత్సన్నిహీతోని చేయును, 

నవా -జీవాత్శనివానమగు సీ చేవామందిర్లము కర్మసాధ 
నము. దీనిని నరకకూపముగా సొనర్భువాండను నలత్వ్యుము 
చేయువో(డునుగూడ నిందార్డు లే, 
భా లిక జీవనమున 5 శనానండమును గాంచనిచో, 

తుచ్చవివయ' జీవనమున+ దృ' ప్లినొందనగునా ? అమృతము 
నాకు లభింపనివో, ముజుగుసీటికై. నోర తెజవందగునా ? 

ఇం[దియ సి్మగహమునక్రై బిల్వమంగళునివ లెం గన్ను 
లను బొడిచివై చుకొనుటయు నాశానొకప్పు జావశ్యకము 
కావచ్చును, 

(పతిసుఖమును దుఃఖమను కిరీటమును దాల్చి మాన 
వుని నమిావించుచున్న ది, సుఖము సాహ్వానించువాండు దుఃఖ 
మును నాస గ్వనింపవలసియుండఃను, 

సాంఘీక శా =జక్లీయ స్వాతంయ్యత్యములను బొందినను, 
నిం(దియకింకరుల మై యున్న చో విషయలోలుర మై 
యున్న -చో._ యథార్థ "స్వాతంత్ర్య సౌఖ్యము ననుభ ఏింపం 


జాలము, 


వివేక నూవ్యోదయము 


తన మనసున]! నచ్చిన కార్యమును బర ముప 
క వను. సాధింపలోయగపను,. కాని (పతికర మును దనకు 


నటు చేసికొనగలవాం౭డే ధీమంతుండు, ప్ప కర్ణుమును 


నరిగా హుక్కా” నమర్ప్చలోలిగినవాండు నరిగా 
ఇ్యానించుటకును నము? (డగును, 

ఆత్మసంయమమును సాధించిన వాని నే బాహ్యావిషయ 
మును వాధింపంజాలదు ఆతం డిళ చేనికిని దాసుండుగాలస, 
అతిని మనస్సు న్వతంతము;అట్టివాండే లోకమున. జ జక్క_ంగా 
మునయగల్లును, 

మనమెంత శాంత చిత్తులమై, బాహ్యానంఘటనము 
లవే మనమెంత నిశ్చాధితులమై యుందుమో, అంతవిశేవ 
ముగాం. (బేమింపం గలుగుదుము, మన కార్యముయును 
నంత యోగ్యతరముల్రై వెలయును, 

బానినవ లెగాక (వభువువలె నీవు కర్ణముల నొనర్చ 
వలయును; నిరంతర కర్మనిరతుండవై యుండుము, శాని 
బానిసవ లెం గాదు. 

అనంగుండవై వర్ధింపుము; కార్యములను జన 
నిమ్ము; ఇంద్రియములను వ్యాపారములను 'జేయనిమ్ము; 
నద్యా నర్వదా కరముల నాచరింప్రుము, కొని చెట్టిచి త్త 
వృత్తికి నధీనుండవు గాకుము, ఆగంతుకుండవో యను 
చందమున... ఈలోకమున నూతన వ్య క్రివోయను రీతిని... 
కరముల నొనర్బము. నిరంతర కర్భనిరతుడవయ్యు, 


మనస్సంయనుము 21 


బన్ధుండవు గాకుము, బంధము వుహాషఘోరము, 

(ప్రస్తుతము భారత దేశమున నేమైనను మహాపాతక 
మనునది యున్నయెడల న నది యా దాన్యము. కి వ్యయ 
నధికారము చూపహదల(చునుు, ఆజ్ఞాపి ౦ప6 దలంచును, 
విధేయత చూవందలంచువా.: డ కొక్క (కును లేడు; ప్రాచీన 
కాలమందలి యదు క బ్రహ్మచర్య విధానము లోపించుటమే 
యిందులకుం గారణము, మొదట విజేయత నలవణుచూ 
కొనుము, ఆజ్ఞాపించు నధికారము దానంత టదియే వచ్చును, 
ఎప్పుడును మొదట సేవకుండవై యుండ నేద్చకొనుము, 
అంతట. _బభుండవగుటకు నీకు యోగ్యత కలుగును, 

అత్మశ_క్రి కిని, అత్త ల్యమును నంకోచింపంచేయు 
భావములన్నియు దుర్భావములు, అట్టి కర ముల న్నైభు 
దువ్మరముతక్క అత్మ(పకాశమును గలుగం జేయు. అత్మ 
శ్రి నుద్రేపింపంజేయు---కర్త ములును భావములును నత్క 
ర్భుయుః 0, క భావములు. 

ఫురోవృద్ధి నరికోట్టునట్టిది, "లేదా, పతనమునకుం 
దోడ్చడునట్టిది, సేదిమొనను బా వ ఉదరించునదియు నమ 
ప. నొందించునదియు =. 


50 1 


న. న. మనల 
జేయును, 


22 వివేక సూర్యోదయము 


(ప్రకృతితో బొత్తు కలిగియుండుటనిన మాంద్యము, 
నురణము నన్నమాట. ఈ యింటిని మానవుం డెట్లు క్టిను? 
(వకృతితోం బొత్తు కలిగియుండుట వలననా? కాదు. (పకృ 
వితోం బొరాడుటవలన, (ప్రకృతికి జోహారు సల్పుటగాక, 
(పకృతితో నిరంతరము డీకొనుటయీ మానవవికానమును 
గూస్చచున్నది, | శ 

(పకృతితోం బొ-త్తు! వల? (ప్రపంచమున మాన 
వ్రకు పొందిన వికాొనమంతయు( (బకృతితోం బోశాడుట 
చేతనే, (ప్రకృతిని జయించుటచేత నే పొందంగ ల్లైనను సంగతి 
మోకు దెలియదా 1... చెట్లు (ప్రకృతితోం బాత్తు కలిగ 
జీవించును, అచట నంతయు. బొ శ్తేే (ప్రతికూల మేమియు 
తేదు;-వికొన మంతకంకు లేదు, 

పకృతి కంజలి భుటించుట కాదు, (పకృతితోం 
బోేనాడుటయే మానవుని మానవనానూగ్థు నొనర్పు 
చున్నది. 

(పకృతి నెదిర్సి నిల్చుటయే యాత్మ్మధర్మము. ప్రకృతి 
దాన్యమే నేటి మన దుఃస్థితికి హేతువు, 

ఆత్సనంయ మము లేకుండుటయే జనులు బాధపకు 


నన రన 


చుండుట్టక్ష్య సరసము. 
sre తం. here 
నత వేతన 


Sa నుమాప్రుము. ,.(పపంచము యుద 
ర వ a ఫీ గం థి 
0 జు. నివండ వై శ కూలురను జమింవుము, 


క 


మనస్పంయమము 23 


దురాత్నుల చాదుర్కొని ధర రక్షణయత్న మున 
(బాణముల నర్పింపవలయునా, లేక శాంతితో నూరకుండ 
వలయునా యనియా నీశంక ? (పతికారమును నే నామా 
దింపను.__ కాని యిది సన్నా్యానధర్థుము, ఆతృనంర తు ణము 
నం 
శ|తువ్రులవిషయమున గృహస్థుడు వీఠండై వర్తింప 
నొప్పును, శత్రువుల కాత(డు (ప్రతి కారము చేయవలయును, 
ఇది గృహాస్లుని వి విధి, అంతియేకాని యొకమూలం ౧హార్చుండి 
యేడ్చుచు, అ(ప్రతి కారమునుగూక్చి యర్థర హిత్యప్రలాపము 
లాడయాడదు, శతువులయడ కౌర్యమును (బక కటింపని 
యెడల నాతండు తన విధ్యు క్రమును నెజ వేర్చని వాండగును, 
గురువులయెడలను బందుగులయెడలను నాతండు మేంకవీల్ల 
వలె శాంతమూ ర్రియెై మెలంగవలయును,౫ 
నంసార విధ్యు జ్‌ లు నిజముగా నం. 
తదీయ సుఖములు తణభంగురములు, సారహనములు 
జీవిత్రగమ్య మో, అన్నష్ట్రముగా, ధాయావమా[(తముగా 
గాన్సించును ; ఐనను సీరాత్ముండా! నీక _ర్హవ్యమును నెటు 
'వేద్చచు, న్స్‌ _క్రీసామర్ధ ముల నన్నిటిని వినియోగించి, 
యానంసారఠరాంధ కారమునుండి వెబువడుము, 
న్వ[పయోజనమునుగూర్చి  తలపోయకుండునప్పుడే 
4 హర శతా" వినీతస్యాల్‌ బాన్ట వే గుమసన్నిథా, 
జుగుప్ప్సి తాన్‌ నమ న్యేళ నావమ న్యేత మానినః, 
మహానిర్వాణకేం[ త్రము, అష్ట్రమోల్గాసము, 


24 వివేక సూర్యోదయము 


మహో త్తమ కార్యములను నెజ వేద్చచుందుము, మహో 
త్తమ (ప్రభావమును వలువరించుచుందుము, భగవానునకం 
బూర్తిగా నాతృనమర్పణము గావించుకొనుము, క 
ములయడ నంపూర్హ ముగా ననంగుండ నై యుండుము; అప్పడే 
నీ వేదియైనను నిజమైన కార్యము నొనర్పం గలుగుదువు, 
అపని తకర్మ మంత చెడ్డది యో , ఆపి (తేభావ ము 
నంత చెడ్డదియే, ల స్మగహించినచవో, ముహో త్తమ 
ఫల ప్రదాయకమై యొప్పును, 
మంచివి కానిమ్ము, చెడ్డవి గానిము —వ కరముల 
నుమ్సివలె విడిచి చేయుము, వానినిగూర్చి మణుల తల పెట్టక, 
కడచిన బేదో కడచినది, మూ థవిశ్వానమును విడనాడుహు, 
మృత్యుముఖమున నైనను శార్భల్యమున కథినుండవుగాకము, 
పారా పము చెందక్ము, - జరిగిన దానినిగూర్సి యుూఃంర క 
పరితవింపకోము, నీ నళ్కార్యము నైనను నరియే న న్మృరింపక ము, 
న ము, 
నానాంటికి నే నల్పవివయములలో. జూపయుడు 
మహ_త్త (మును గనుంగొన వాంఛించుచున్నాను, మహ తు 
డగువా. డేమిభుజించునో, ధరించునో, సేవకులతో నెట్లు 
నంభాషీంచునో__కనుగొనందలంతును! నర్‌ ఫికిప్‌ సీ సిడ్నీ 
హాశయు "న్నత్యమును జూడందలంతును ! తమయవ 
సాననమయమున నితభలదవ్పిని సనం వార నురుగ దా. 
న్నతదశలో నున్నప్పుడు (ప్రతివ్య_కియు నఖండుండే | 
నాటకరంగమునం బిజికిపందయు భీము౭డే ! _అవుడు (సేవకు 


మనసృంయమ ము ల్‌ 


లాతని ఛై ర్యసావహనములనుజూచి ని న్నేష్టులగుడుడు ! (పతి 
దినము [(పపిసి మేషము, నినాండంబరముగాం (బవాంత 
ముగాం, దన ప. నిర్ణ రి రించు కీటకముయుక్క_ 
సునత ఈ నిజ మైనఘనతంయ రుని నాకో దోం చయన్నది, 
వరిపూర్లనానోని (న గాము లభి? పనిచే యీమి యొనర్చి 
నను నడవిని గాచిన వెన్నెలవలె నిప్ప) యో జనము. యోగ 
శ్రమలు తవమువాంచఛల నిజేద్చుకొనుట కై పునర్జన్మను 
నొకప్పుడు కిరీటాధిపతు లై జన్సి-తేెరు, అట్టి వారికి. దజణచు 
పూర్వ ణన యాగా సనలును స్ఫురణయు తం అక్షయ 
చకవరి కిట్టి మార తననూ 2 యుండెడిది, వూర్యజన్న 
మున. జ్యుతినొందిన | యొక (ఖ్రన్నాణారినని యాతంతు 
భావించెను, 
మనోనిగవా మంతకష్టసాధ్యమోాక డా ! మతిచెడిన 
కోంతికిని మనస్సునకోను మంచిపోలిక గలదు, కోంతు లన్నిటి 
"వలెనే సహజముగా. జంచలమైన మొక కోతి యుండెను, 
స్వాభావికమగు నిట్టి చాంచల్యము దానికి జాలదో యను 
నట్టు 'లెవ్వరో దానిని గల్లు _తావించిరి, అందుచే దానసికిం 
న హాచ్చెను, ఈస్థితీలో డాని నొక తేలు కుకు, 
నలను చేలు కుట్టిన నప్పు డాదినముంతయు గంతులు వేయు 
చుందుముక దడా, పాప మా కో “అదర నేస్టి యి౭క6 జెప్పవల 
యువా? ఈ (గ“హణబారము చాలక దాని నొక దయ్య 113 
పెను, జంక దాని చాంచల్యసి తిని గూర్చి మోరే యూహీం 
చుకొనుండు! మనమున సాకోగకివంటిది, తణమైనను నిలు 


ల 
కష యనునదిలేక సదా పరుగెత్తుచుండుట దీనిన్వ భావము. 


శ నీది విషయవాంఛయను మద్యపానముచేసినంత నే దీని 
న-తేభము మజీంతవృద్దియగుచున్నది. అనంతర మనూయ 
యను తేయు కుట్టుచున్నది. తుద కహంభానమను పిశాచ 
మూ వేకించి యందజకంకును దానే (పముఖుండ నని మను 
ని గర్వింపంజేయుచున్నదది. ఇట్టి మనస్సును ని౫హించు 
తటి క ష్టవాధ్యమో తలంపు, 

కొంతనే పొకచోటం గూస్ప్చండి మనస్సును య ఖేచ్చ 
ముగాం బశ గె త్తనిచ్చుటయే మనోనిగ్రవామునకుం (బభ మో 
పాయము, అట్లు కూడ్చుం కియున్నంత సేఫును మనస్సటునిటు 
గంతులు వేయుచు, నిలుకడ లేని కోంతివ కా నెగిరిపుస చుండును, 
ఈ మనోమర్క_టమును శ_క్రికొలందియు నెగురనిచ్చి మాతు 
నిరీపీంచుచుండుండు, జానమే త కికిం బట్టకొమ్మయను 
వచనము యథార్థము, మనో వ్యాపారము "దెలియకుండు 
నంతవణుకు మనస్సును ని(గహింపంజాలరు, స్వేచ గా దానిని 
నంచరింవసింకు, వకృ తాలోచన లనేకములు కబటుగును. 
అటితలంవులు కలిగినందులకు మో కాశ్చర్య మగును, కాని 
(కమముగా నానాటి కానా(డు చాంచల్యము శీణించి యన; 
(వనన్నత కలుగుచుంచును, మునుుందు. గొన్ని నెలలవజకును 
మనోవృత్తు లపరిమితముగా నున్నట్లు కాన్సించును, ఆనంతర 
యవి (క్రమముగా తీణించిపోవుచుండును, తుదకు మనస్సు 
సంపూర్ణ ముగా వశమగును, కాని (పతిదినమును బూనికతో 
మనము సాధనచేయవలయును, ఓరిమి వహీంపవలయును. 


మ్య 
కుం 


వత్ప్సలాశా! సంఘమున సామా+న్యులు, విన(ములునయ్యును 
శ్రస్టైాయు_క్తులగు మోయం జే భారతమాత యాత పెట్టుకొని 
యున్నది. 

గుంపఫులకొలంది పరమతావలంబకులతో నాకుం బని 
చేదు, నిజమైన మానను నొకనిని నా కొనంగుండు. ఎవ్వరి 
సాయము నపేవ్ష్షీంపకుండు. సమ_సన్హమా న వసాహోయ్యము 
కంశును, బర మేశ్వర సాసాోయ్యము కోటిరెట్లు ఘనతరము, 
అకలంకులై యుండుండు---పర మేశ్వరుని నమ్రుుండు, నడా 
వానిమిందనే నిర్భరపడియుండుండు, అదియే  నరియైన 
మార్షముు ఇంక మాశేభయమును నుండదు, 

విచేయతయను సుగుణము నలవజు చుకొనుము, కాని 
సీ విశ్వానమును--(శద్దను--.నీవు విడ వాడరాదు, పెద్దలయెడ 
విధేయత యనునది లేసిబే సనంఘీభావముతోంహాడిన 
'యేశార్యమును వెనసాగ(6 జాలము, వ్య_గతళ కలను 
గేం దీకరించినచేకాని యే మహా కార్యమును చెల వేణుం 
జాలదు. 

మాలో (బతివ్య క్రియు శారీరమానసిక బలమున 
రాతమనుంకు గావలయును,___ఐతీరవలయు, ఉదంముమునెడ 
విధేయత, (పేమ, నంసిద్లత___యను సీ మూడును మోయొద్ద 
నున్నచో, హరి(బ్రహస్టీదు లై నను మిమ్ముడ్ణుకొ న(జాలరు, 


28 బ్రోవేకః నూర్యోదయము 


దీవముండలోనే యిల్లు చక్క లగొట్టుకోవలయును, 

వసికి రారు, ఈర్థ్యను, నహాంభానవనమును 
తముగా విడనాడుండు. అఖండ శకి 
సామర్ల సములతోం బని చేయుటనై కార్యరంగమున నంటు 
కండు. "మిగిలిన దానివిషయమున, బర మేశ్వ రండే మో 
వమార్లదర్శకుండై వలయును, 

తొందరపడి యశకార్యమును సాధింప జాలము, నా 
నము, పవిత్రత, శార్య వీక్‌ వీనియన్ని కికం కును 'జేనా 
నురాగములువ్తని యున్నచో నిజయము మిమ్ము వరిం 
చును, నమ న కాలమును మోదియీ, ఊరక తొందరవఐడ నేల? 

అత్మవిశ్వానము గలవా నే భునులున బలాన్వితులునై 
యుండుట (పతి చేశ చరిత్రయందును మోకు గోచరించుచునే 
యుండును, . 

ఆత్మవిఇశ్వానపూరితులగు కొందణమానవుల చరి 
(తయే (ప్రపంచచరకి[త్ర, అట్టవిశ్వాన మే, (శద్ధయ, లది 
ద వ్యత్యమును (బుకొశిత 'మొనద్చను. గొన్గాభ క్రలున్న చో, 
నవున్ఫము సుసాధ్యమ గును, ఆపజయమన.గా నేమి * ఆంత 
ర్నిహితమగు నఖిండశ _క్లిని న్య క్ర మొనద్చట మై శ_క్టికొలం 
డియు( (బియతి ంపకుండు యే. ఆత్మవిశ్వాసము తేకుండుల'యే 
మరణము, 

మొదటిది యాత విశ్వానము, తఠవాతిడది భగనడ్వి 
ఇ్యానము. “ఆశిస్టో దృధఢిష్టో బలిష్టణి ( కార్యదయులు, దృఢ 
గా(తులు, బలోచేతులు నగువారు-..ఇట్టివాడ. పదుగు 


ba 


ఈున్నచోం (బపంచము నుజ్జూంత hu 
(పపూర్ణవన హృదయము, మేధానంప శ్రి , భుజబలము-__ 
మనకువలయునవి. . .భగవత్కార్యముల నొవర్చుట క 
సిమి త్తమా (తులు కండు. భగవంతుడే కర్త, మారు 
“నూనవునందు, నమూానవ్రనం దన నేల, అణువ్రునం డ్‌ 
మంతయు నిమికియున్న డి, విశ్వశ_క్రియంతయు న్స 
కాధారభూతే మై యున్నది, హృ దయమునకును ( 
మన్యుము నంభవించినచో, హృదయ (పేరణము 
బింప్రుం 

నా కఖండాత్మవిశ్యానము కలదు, భార 
బలహీనులనియు నత్యల్పులసియు నిరసించు పాశ్చా 
భగనదను(గహమున నొకట్టివిశ్వాన ముండుట చేత నే, 
దమ గురువుగా. బరిగణించుచున్నారు.. నీవును నఖ 
జ్ఞానసంపన్ను (డ నని విశ్వసించి న_ర్జించినచో 
Mass లొనర్చంగలను, * లెమ్ము ! మేలొ_నువ 
న్వష్న స్థి సితి చాలును, నీలోనున్న దివ్యశో_క్టీని es 
అని (పతి భారతీయునకును జెలబ్బ్పుము ! 

అల్పవిషయమహా త్త (ము... ఇదియే భగ 
బోధ, ఆ పురాతన (గంథమునకు జయమగు గాక 

మృతులు తిరిని రాత ; కడచినరా (తి మలుః 
రింపదు; పతనమైన యల (క్రొత్తగా శతేవ(బోనదు . 
మానవుండును బూర్వకరీరమును వమజుల ధరింప. 
కావున నోమాననవుండా ! భూతమృతవిహయా రాధ 


30 వివేక సూర్యోదయము 


మాని నజీవవర్తమాూనము నుపాసించుట క్రై మేము ని 
న్నాహ్యనించుచున్నాము ; గ మను తూరు యూరక 
చింతించుటను మాని (పస్తు త కార్యాచరణమున క్రై మేము 
నె న్నాసహ్వోనించుచున్నాము ; (పాత వుంతలను శిథిలమార్డ్య 
ములను దిరిగి గనుగొనుటలో సీ శ _క్రీసామర్థ ్యములను 
వు. మాని యతినమోపమున గల నూతన 
విశేలరాజమార్షములను బట్టుటనై. మేము ని న్నామతించు 
చున్నాము, క్‌ లిది (గహింతురుగాక | 

అపా స్ట పరగు (శన్టాశయమును వాల మనము 
లతీంపవలయును, ఆత్త విశ్వాసము మణల మనలో రగు 
ల్కౌల్పంబడవలయును, మన దేశము నెదుర్కొనుచున్న 
నమన్య లవుడే స్వయముగా మనచేతనే (క్రమనుగా బరి 
హ్క_రింపంబడ (గలవు. 

కొంచెము మర్యాదగా మాటలాడుచుండుట వలన 
సామాన్యమానవునికంయె సీ వధికుండ వనుకొనుచున్నావు 
"కాంబోలును. అన్నిటికంశును “నీను పారమార్థికుండ” నను 
నహంభావము సీలో. (బవేశించినయడల డార్భాగ్యము సిక 
డాపరించినదన్నమాటయే, అడి మహాఘోరమగు బంధము. 

కఠోపనిషత్తున ందుగల (శ్రద్ధ్దయను దివ్యపదము నాకు 
జెప్పి ప్రీలో నున్నది. గ్రశ్థాత త్త్యమును, లేక waa 
మునుగూర్చి (ప్రచార మొనద్చటయే నాజీ విత్తోడ్యమము, 
మానవకోటియందును సకల మతధర్శములందును (బైబల 
శ్వక్షిసము పే పేత మైనవాసిలో ద్ద ముఖ్యమని పలుమాణులు 


శద 31 
(శ) 


సు 


నేను నొక్కి, వక్కా_ణింతును, మొట్టమొద టాత్త విశ్వా 
నము గలిగియుండు:ండు, ధనికులను గొప్పవారిని లకీంప 
కుందు, (వపంచమందలి మహో కార్యములను (బ్రహ్బ్టోండ మైన 
యుద్య మములను నన్ని టిని నిర్భహించినచారు నిర్ధను లే, 
సుస్థిరు లై లై యుండు(చు, అన్నిటికంశును నిష్మ.పటు ఖై” విని 
ర్భలువై, కార్యదీతూ దత్సులై యుంకుండు. మహోకార్యముల 
కుద్దేశింపంబడినవార మను వ శ్వానము గలిషియుండు(డు, 
ఆత విశ్వానమును గోత్యోయి యచలమై, ని|చాణ 
మైయున్న భారత బేశమును మేల్కొల్పుటయే యిపుడు నా 
యేక క వాంఛ, ఈ దేశమును మేల్కొల్పి ననాతన ధర్మో 
న్నతిని గు_ర్తింపంజేయంగలిగితి నేని శీ రామకృష్ణుని యాగ 
మనమును మా జననమును న్యర్గము కా లేదని తలంతును, 
ఇదియు నా కాహ్మత్రయము, ముక్తి మొదలగున వన్నియు 
శెంతమాతము గణసీయములు కావు...వున పురాతన 
రంగములు (పమాణభూతములని యేకరును పెట్టుచుండుట 
వలన నేమియు లాభము లేదు, పాశ్చాత్యనాగరిక తాతరంగ 
ముప్పాంగి చేశముమోదికి వచ్చి పడుచున్నది, అణుమా త్ర 
మైనను (బియోజనమును గమనింపక పర్య తష్న్ఞెగముల పై 
ధ్యానస్థితులమై మై కూర్చుండుటనలన లాభములేదు. గీతలో 
భగవానుండు డెల్సినచందమున న|ప్రతిహతశ_క్టితో, అఖండ 
ధైర్య సాహనములతో. దీవకర్శయోగము నవలంబించు 
టయే యిపుడు మన కర్తవ్యము. అప్పుడే చేకీయ్యలు నిద్ర 
'మేల్కెందురు, 


Pa 


వివేక నూర్యోదయము 


cD 
లూ 


వున జాతీయర_క్తమున. (ను వేశించుచున్న యూ 
ఫూోరవ్యాధిని (పతి విషయమును మా చేఖనచేయు 
టను_అ గ్రద్ఞను._విడిచిసెట్టు:డు, దానిని దకంజేరనీయ 
కుందు. ధీరులై. (శ్రద్ద నవబంబింపుండు, మిగిలినవన్నియు 
న్వయముగ నే దాని ననునరించును, 

“మేము నిర్షనుల” మనియు “నూకు మి(త్రులు లేరని 
యు. గుందకుండు, ధనము మనకో మాననత్వమును సంపా 
దింపంజూలునా ? వూనవుండే యెవ్వుడును ధనమును సంపా 
దించువాండు, మానవళ క్షిచే, ఉత్పాహశ క్త చే, [ 
శకి చే__వీనిచేత నే (పపం చమంకేయు నిర్భింపంబడి న్నది, 

మకాభిమానపూరిశుని తీవ్రతతో 


వింపంబడవలయును.___ఇఐదియీ నేను గోతునడి, సాగరమం 
తటి గంభీరము అనంతా కాశమంతటి వి శాలము_నిట్టి 
హృదయ మే మనకు వలయునడి, 

స్యా దర్శము నెడ. ద్మీవ(శన్దా భోః ౧ంముహోనిక్థ 
కౌ క్క లిక మెనదికాక, యుజుముల నశుమను మటు 
ముల నడుమను నాకనమువంక నే చూచుచు, మేఘమండల 
మునుండ్‌ పడు బిందువులనేకాని మటియొక నీటిని (చానని 
చాతక పతశీనిష్టను బోలిన నిష్ట___నీ కుండనలయును, 

పవి|త్రుడవగు (పయత్న మున శరీరమును ద్యజిం 
వుము; నహనపర్యాయములై నను మృత్యువు నాహ్వో 


నింప్రము, నిరు త్పావాము జెందకుము, చక్కని యమృతము 


శ్రద్ధ శ్రి 


లభింపనియెడ, విషము [డాగవలయుననుట కది హేతువు 
కాజూలదు, 

మతమును/ార్సి యెన్న (డును వాదులాడకుము, 
మతసంబంధమగు వాదోపచాదములన్నియు. బార మార్థిక 
శీలము లేదనియే తెలుపును. మతవివాదము లెప్పుడును 
గుంజును విడిచి తొక్కే నంబంధించునట్టివి, పవ్మితతయుం 
చారమార్థికతయు. బలాయన మైపోన, హృదయము శుష్క 
మైయుండోనవుడే వివాదము ౌకంభమగును, అంతకు 
ముందు. గాదు, 

వాదములను లతీంపకుము, సిచాంతములనుగాని, 
నం(పడదాయములను గాని, యాలయములను గాని, చేనిని 
లక్నీంపకుము ; (ప్రతిమా నవునందును గల (బ్రహ్మత_త్స ము 
నందలి సారమగు పారమార్థికతతోం బోల్చిచూచిన-వో 
వివి యెందులకును నొజగావు, పారమారికళీల మెంతవికా 
నము చెందునో నూననవుం డంతటి  నాహొనూన్నిరుంై 
యొప్పును, మొదట దానిని నంపాదింపుము, ఎవ్వనిని 
గూర్చియు విమర్శింపకుము,  ఖండింపకుము, ఏలన, సర్వ 
పిదాంతములందును న ర్వ మతే సం|పదాయములందును 
నేదియో కొంత మే లుండును, మతమనునది-ధర,మను 
నదిశబ్దములతోో గాని, నామములతో గాని, సం| ప్రదాయ 
ములతోయాని కూడుకొనియుండునది కాదనియు సాతూ శ్రా 
రమే మత మనియు ధర్శమనియు_నీ జీవితము చే లోక 
మునకు (బకటింపుము, 

3 


84 వివేక సూర్యోదయము 


మట గ్‌ విశ్వాసము, వినిరులాశ యము... 
ఇవియే విజయోపేతమై యొప్పునవి, వీనిచే శోభించునట్లి 
వారు కొలందిమందిమైనను నమ _స్పనిరోధములను నెదిర్షి 
బిబువం గలుగుదురు, 

సత్య్మ్మవతము, నై కస్ట క. నను 
వానిచే నొప్పువాని నణంచుళ క్రి ముబ్లోోకములందును "లేదు, 
అట్టవాణయ విశ్వమునంతను నెదిర్చి నిలువ గలను, 

హార స లస్ట్రమునకు గుణీయగు సముయములలో సెట్లు 
పర్యాతోచిందుకొనుము : “నే నాతని (ఖీ రామకృష్ణుని) 
వుత్రుడనుగానా + అమహానీయు ననుసరించు నే నిట్టిసీచ 
కార్యములు చేయవచ్చునా? ”’ డైన్యమును దుర్భలమనో 
భావములను బోనడచి, ధీడుండ కై నిలిచి, “నేననంతళ కి 
వపూర్తుండను, విశుద్ధ ధీనిధిని, అఖండజ్ఞానన్వరూపుండను. 
నచ్చి డానందముయపరే (బ్రహ్మామను నేను!” అని భావిం 
ఫుము. “వే నామహనీయునిశిష్యుండను. కామవాంచన 
వి జేతయగు శ్రీరామకృష్ణుని దాసానుదానుడి” నను 
భావముననే సీ యహంభాన మిమిడియుండవలయును. కటి 
యాత్మ గార వము లేనివానిలో నెన్నండును ట్రహ్మశ క్త 
(పజ్యలింపదు, “జగజ్జననీ పరిపాలనమున, నీ జగంబున సే 
సం. చెవరికి యను (నర్థమిచ్చునట్లి) రామ[వసా 
దుసెక్‌ _రృనమును వినలేదా? ధీరుడ వై మహావీరనానముమును 
నకించుచు, “మహామాయిను కరముపోకదుము, నమస్త 
(పపంచమును (బ బాునగరూపముగాజాూాడుము.. దె నము, 


శిత 


త్యాగము శప 


డార్భ్బల్యము, విటీకితనము నంత నిన్ను నమిాపింపంజూలఫ్టు. 

నీయందును నీ చేశీయులందును [శచ్తాభ క్పులను జగ్‌ 
కొల్పుము.  తకత్త్యా న్వేషణమునకై యావశ్యకమగుచో, . 
నచిశేతునివలె యమాలయమునకై నను బోవుటకు వెను. 
దీయకుము ! భయమే మరణము, కావున నిర్నయుండస్ట: 
కతు, భయరహితుండ వై నేంటినుండి యాత్త్స్తమోాజత్‌.. 
జగత్క_ల్యాణములనై_ సీ జీవితము నాహుతి యొనర్పనంసిద్దు: 
డవు కమ్ము, కానిచో, నీ ర_క్షమాంసమయక లేబరమును 
మాయుటవలని ఫలమేమి? 


ఐదవ ప్రకరణము 
త్యాగ ము 

మహాత్యాగమువలన నే మహా కార్యములు సిద్ధించును, 

సనమదర్శనమున కవనరమగు-వో, నమ _న్ఫృము త్యజింప. 
వలయును, . 

ఒరులకు ముక్తిని జేకూద్చుట క్రై యమాలయమున 
వై_నను బొమ్ము. నా ముక్తి” యని (పాశులాడుట కిలతో,. 

ఒరులశకై నమ సము త్యజించువాని శే ముక్తి. ఇయ 
నహర్నిశము “నాము క్రియో, నాము క్రీయాి యని జేన్ర 
లాడువారు. యథార్థవమగు తమ  యిహపర।శేయమును 
నశింప చేసికొని పరి|భమించుచుందురు. ఇది నాశెన్ని యో. 
సార్లు ప్రత్యతుగోచర మైన విషయము, 


క్రో వివేక నూర్యోదయము 


స్వీయ మోతుపా ప్థిచే నేవి (ప్రయోజనము? 
మయుధురాహారమును విశేష మనుభవించువాం డెవడు? 
ఆంతయు: దానే తినువాండా, అన్యులతోంహాడి భుజించు 
వాలా! నమన (ప్రపంచమును మనతోయసాడ మోతు 
సౌధమునకుం. గొనిపోవలయును, ఈ మాయా[పపంచమున 
యమున మా ధ్యాల్మిక దావాగ్నిని (బజ్వలింపంజేయవలయును, 
అపుడే. నచ్చిదానందస్నామాజ్యమున _ సుప్రతిస్టితులమై 
"వెలయంయగలము, ఓహో | శాశ్య తాత్మానందమున కెనయగు 
వానందమెద్ది ? “నర్వభూతస్థ మూ (06 నర్వభూ ఆని 
చాత్సుని తన్ను నర్వభూతములందును నర్వభూతముల 
. యందును దన్ను గాంచునట్టి యా యని ర్వా చ్యస్థితిలో వివ 
శులై మాద (బహ్మోనందసాగరమున నోలలాడెడరు. 
నమస్త జీనులందును_ సనివపమాన్మపేమ సానుభూతులను 
జూవుట మోకపుడు నై నర్లికమగును, ఇదియే యనుష్టాన 
వేదాంతము. 

నాచేశమున నొక కుక్క_యెనను బన్తుండియున్నంత 
“వణకు డాని కాహారము నిడి రతీంచుటయే నా పరమ 
“ధర్మము, ఇదియే నామతము ; తద్భిన్నమంతయు నధర్శము, 
ఒక (తిమధర్భ ము, 

ఒక్క_( ప్రాణికి సాయము చేయంగల్లినచో, నవ్నన 
“పర్యాయములు కుక్క_నై. పుట్టుటకై న సంసిద్దు[డ"నని గురు 
చేవుండు. ((శ్రీరామకృష్ణుండు) వచింపలేదా 1... మీలో 
గ్రేబతివ్య _కీయు న్‌ సకన్‌ గు_ర్తింపుండు, మత 


త్యాగము వ్‌ 


సర మాల నుద్ధరించు కే మన భర్భునంని (గహీంపుండు + 
(పతీజీవియు సాజొద్భగవత్స రూపమని (గహించి, వరి(జ'. 
నారాయణుల, నా_ర్హనారాయణుల నర్చించు విధానము 
లోకమునకు మనము చూపవలసియున్నది. భారత చేశ 
మున నూతన సన్నా్యానసంపడాయమును స్థాపించుట రయ్‌ 
నా జీవితోద్దేశము, జనసానూన్యము నుద్దరించుట కై 
జీవితములను ఛారపోయుకు యా నన్నా స్థ్రసుల యాదర్శము. 

మోలోం (బకివ్య క్షియు లోక ైకేయమున క్రై 
జీవితము నర్పింపవలయును, మనము ఛారపోయు రక్ష 
ధారలనుండి (ప్రపంచమును మార్చివేయునట్టి వీరాధిసీరు 
లును భాగవత యోధులును వెలువడియెదరని నమ్వుండు 1" 

సీ మోతుమునక్షై నీవు (ప్రాశులాడినచో నరకమే. 
గతి నీకు! ఆత్మ సా_మాజ్యము నందంగోశెదవేని “నొ 
ము_క్రీయోి యను నుబలాటమును పకక తటే కలల 
అదియు మసహో_త్తమసాధన, 

హోవురువులు మహాత్యాగము చేయుచుండుటయు - 

జనసామాన్యము వాసి నతృలముల ననుభవీంచు చుండుట యు . 
లోకవిదితము. నీ మోతృమునకుంగాను నీవు నమ _న్తమః 
త్యజించు టోౌక ఘన కార్యము కాదు, లోకకల్యాణార్థము 
మోాతమును సైతము పరిత్యజింప నెంతువా ! ఎం చెట. 
వేని సాతాత్‌ భగవానుండవు----ఈ విషయము నాలో 
చింఫుము, 

ఏమియు. గోరకుము; ఏ (ప్రతిఫలమును నాళింపకుము... 


ఫ్రై వివేక సూర్యోదయము 

స వీయవలసినదాని నిచ్చి వేయుము ; అది తిరిగి సీయొద్ద కే 
నచ్చును--- కాని యివుడు దానినిగూర్చి తలపోయకము, 
భది వృద్దియ- నహ (నగుణాధిక మై_తిరిగి వచ్చును... 
శాని నీవు దానిని లహీంపరాదు, ఇచ్చుటకు నీకు శక్తి 
కలదు, ఇచ్చి వేయుము, అంతే, 

'త్యాగమును మించిన నుగుణము లేదు, (గహీంచుచు 
వెవండు తేన చేతిని ముడుచుకొనునో వా౭డే యత్యల్పు(డు; 
పచ్చుచు. నెవ్వండు తనచేతిని జాచునో వాడే యత్యధి 
కుడు, నర్వుదా యిచ్చుటే చేయి నృజింపంబడినది. 
వస్తుండియున్నను నీ యొద్దనున్న _ పిడికెడన్నమును బెట్టి 
“వేయుము, ఇతరులకుం 'బెట్టుటవలన నీవు నిరాహారివై. మృతి 
నౌందనలసివచ్చు చో, నొాతుణమున నే ము క్తుడవగు 
చదువు, తత్‌ మణమే నీవ్ర పరిపూర్ణుండవగుదువు, భగవం 
“తుండవగుదువు, 

'పేదప్రతిస్ట లెవరికిం గానలయును? వాని నవల 
వనరి వేయుము! నిరాహాఠల నోట, బిడి కెడన్నమును బెట్టు 
1ప్రయత్నమునం బేదను సిరినంపదలును నన్నియు రూఫవుమాసి 
“పోయినను.---మున్మూూటికిని నీవు ధన్యుండవు. జఓెదార్యము, 
' జొదార్య మే జయించునది...-ధీశ_క్రికాదు, (వేమతోంబోల్చి 
“చూచిన వోంబు న్తకములును బాండిత్యమును, యోగమును 
"ధ్యానమును నన్నియు. శేవల తృణ(_ప్రాయములు, 

భారతమాత యధమ మొక వేయిమంది యువకుల 
“త్యాగమును గోతుచున్న ది, వలయునది పౌరవము గల 


త్యాగము 39 


యువకుల త్యాగము, పశు(ప్రాయుల త్యాగము కాదు... 
మూ తం[డ్రితాతల నిరంకుశొధి కారము చే. బశుతుల్యముగాం 
శేయంబడిన మో దరి[ద్రసోదరకోటి నుద్దరించుట వై ---నూతన 
పరిస్థితులను గొదివచ్చుటశై = చేదలయిడ  సానుభూ 
తీని._ముధా ర్జులగు వారల కడుపుమంట చల్లార్చం బె 
డన్నమును---జన సానూన్యమునకు విద్యను జేకూర్చు 
టకై (పాణముల నర్చించు 'త్యాగులను జన్ననగర మిప్రు 
డెందణను నమకూర్చ. గలదు ? 

వలయునది శాంతము, నిరాడంబరము, అచంచ 
లమునై న కృవి...-అంతియేకాని వార్తావతి కావంచన కాదు, 
సేవ ప్రతిష్టలక్రై యుబలాటము కాదు.ఈ సంగతి నడా 
మది నుంచుకొనుండు, 

"పేరు (ప్రతిష్టల నిమి త్తముకాక, లోకమున కత్యావ 
శ్యకమగు నంచేశముల. నొనంగు సిమి త్రము మసాత్సు 
లావిర్భవింతురు, కాని వారి యనుచరులు వారిబోధలను 
గంగలో. గలిపి వారి నామములను నిలువంబెస్టుట క్రై పాతు 
లాశుమందురు, అందులనై_ కలహించుచుంచురు ఇదియే 
గోకుల ధోరణి, 

మతేనంపదాయము లేనాండు ధనికులకు వంగివంగి 
నలాములుచే మనారంభించునో యానాంజే వాని యధఃపతన 
మారంభ మైనదని (గహింఫుండు, 

త్యాగాన్నికీలలలో దుమికి జనులకు. చారమార్థిక 
చెంత గల్లింపుండు, శ్రద్ధ యున్నచో నమ_న్సము లభించును, 


40 వివేక సూర్యోదయము 


వలయునది త్యాగము_అది లేని'బే వరహి తార్థమె 
యెవ్యరును మనఃపూర్యకముగా బచాటుపడయజాలరు. త్యాగి 
యెల్ల రను సమదృష్టితో. జూచును.-__అట్టిచో నితయలకంశకు 
విజశేషముగ భా ర్య్యయు బిడ్డలును నీ పొరని యేల (పాతు 
లాడెదవు ? సీ ద్యారముకడ సాతాన్నారాయణుండు. పేద 
భిముకరూవమున నిరాహ+రిమొ చనిపోవుచున్నా(డు! వాని శే 
మైన నిచ్చుటకు బదులు భుచ్యాహారములతో బిండి 
వంటలతో.-నీ భార్యను బిడ్డలను మాత్రమే తృ_క్టిపఖుప 
నంతువా? ఏల, అది రాతనకృత తము | 

స్వార్ధరహిత మైన "దేదియో యదియీ నీతి, ధరృము; 
స్వార్థ పర మైన "దేదియో యదియీ యవినీతి, అధరము, 

లోకము మనేశేమియు బుణపడియుండ లేదనియు 
మనమే లోకమునకు బుణపడియున్నా మనియు గు_ర్దింప 
వలసియున్నది. లోకమున శేమెనను హిత మొనర్చుట కంగీ 
కరింపంబడుట మనమహో భాగ్యము, గర్వి :పందగిన నదవ 
కాశము, పరోపకారమున సిజముగా మనే మన ముపకార 
మొనద్చుకొనుచున్నాము, 

నాలుగు దమ్మిడీలను జేతం బట్టుకొని, “ఇదిగో 
నోయి, యూచకుండా గి యని స్యాాతి తిశయముతో, అహాం 
భావముతో వర్తింపక, వానికి దానము చేయటచే నాత 
హిత మొనర్చుకొనుటశై_ నీ కొజు కా బీదవాండచట నున్నా. 
డని వానియెడల గృృతజ్హు (డవై. యుండుము. ధన్యుండగు వాండు 
. చాతశాని (ప్రతి గహీతకా(డు, 


త్యాగము 4t 


స్యార్థ రాహిత్య మే విశేషలాభకరము, కేవలము 
జనులకు చాని ననలంవించునంతటి యూరిమి లేకున్నది, 

మహనీయు(డవై యుండుము, త్యాగము లేని దే యే 
మహా కార్యమును సిద్దింపంజూల ము, విశ్వమును నృజించుట క్రై 
పురుషుడు తన్ను' దాను ద్యాగ మొనర్చుకొ నను. మా సుఖ 
ములను మిగా భోగములను మీ పేరుప్రతిష్టలను, వేయేల, 
మో జీవితసర్వన్వమును నమర్చించి తన్మూలమున. గోట్ల 
కొలది మానను లీ నంసార సాగరమును దరించునట్టి సేతు 
వును నిర్హింపుకు. ((శేయస్మ_రశ కుల నన్నిటిని ేం్యద్రీక 
రింపుకు. మా శేమతపతాకను డాల్చి పుఠరోగమించుచున్నను 
నరియీ; పచ్చన గానిండు, నీలిమగానిండు, యొలణువు, 
గానిండు,---మిా జేరంగై నను సరియీ,.__యన్నిట్‌ని గలిపి 
వె చి న్వచ్చుధవళ వర్ష మును-____పేమవర్ష మును 'నెలువరిం 
పుండు, కృవిచేయుటయే మనవంతు, ఫలములు వాసి 
యంతట నపియే కలుగును, ఆ చింత మనేేల ? 


లోకమున నడా దాతవై వర్తింపుము. అన్నిటి 
నిచ్చి చేయుము, [ప్రతిఫలము నాశింపకుము, (పేమను, సాయ 
మును సేవను, సీవేతనై న యే యల్పవస్తువునె నను గొన 

స్‌ = 3 వాలి కాం 

గుము, కాసి కొ మటి బేరపు దృష్టితోమా(త్రము నలదు, ఏ “హర 
తులను? విధింపకుము, అవు డెవ్యరును వంచితులుగారు, 
భగవానుడు మన కొనంపనటులచే యా దార్యముతో 
నిచ్చి వేయుదముగాక |! 


ఆజన ప్రకరణము 
m0 9 


ధ్ర కివువమని, శ్రీని, (ట్రతిన్య క్టిని సాశద్భగవత్సరూప 
ముగాం గనుము, నీవెవ్వరికి నుపకారము చేయంజాలను, 

తోడ్చడంజాలను, శేవలము సేవింపంగలను-___అంతి యీ, న్స్‌ 
కధికార మున్నచవోం బర మేశ్యరనంతొానమును చేవింప్రుము, 
పర మేశ్వరు నే సేవింప్రుము. _తనబిడ్డలభో నెవ్యనికై నను 
వోడ్చడం బర మేశ్య్వరుయ ని న్నన్నుగహేంచినవో, నీవు 
ధన్యు(డవు, “నే నింతవాండ నంతవా(డి నని యాళ్ళనంభా 
వన చేసికొనకుము, ఇతరులకు లభింపని విశేపావ కాశ ము 
అధికారము. నీకు లభించుటచే నీవు ధన్యు డన, దానిని 
సేవగా. ఆ రాధనగానొనర్పుము, రోగిరాపమున, వు 
త్రునిరూపమునం, గుష్టవ్యాధథిపీడితునిరూపమున, ఇకావియాప 
మొన వచ్చిన పరమేశ్వరుని మసము నేవింపంగలుగుట వై __ 
పావులును దుఃఖతులును మన మోత.ముసకై---చన్మించి 
యున్నారు. 

మానవశరీరమున నూ న వాళ్ళు మే మన కర్చనీయుం 
డగు భగవంతుడు, జంతువుయును భగవంతున కాలయము 
లనుట నిజమే, కాని నూనవుంజే మహో తముడు; ఆలయ 
ములలో మాూనవశరీపాలయము. తొజమోగభు, అందు చే 
నాళాధింపంజాలనిచో, మళీ యే బుతు లయమువలనను నాకు 
లాభము కలుగదు, 

భావి నంస్క__ర్లలాశా! భావి చేశాభినానులారా ! 


సేవ 48 


ఫరితొపింపుండు ! మోక బరి తొవము కలదా? డేవతానంత 
తియు బుపీనంతేతియునగు కోట్లకొలది జనులు పశు[ప్రాయు 
వైయున్నారని మోకు పరితపించుచున్నా రా? కోట్లకొలది 
మంది చేడు తినం దిండి లేక నూడుచున్నా రని, కోట్లకొలది 
జను లచనేకయుగములనుండియుఆ బస్తుండవలసివచ్చుచున్న 
వని మోరు పరితపించుచున్నా రా ? అజ్ఞానము కారుమబ్బు 
వలె 'దేశమునంతటను నావరించుకొనియున్న దని మిరు పరిత 
పించుచున్నావా ? అద్‌ మో కేవియు. దోంపనీయకున్న దా ? 
నిదపట్టనీయకున్న దా? అది మోార_క్షమునందుం జొచ్చి, మో 
ర_క్తనాళశములందు. (బవహించుచు, హృదయస్పండనముల 
తోంబాటు కొట్టుకొనుచున్నడా? అది మి మ్మించుమించు 
పిచ్చివాం్యడ్రను శేసివై చినడా? ఇట్టివినాశము గలిగి 
యా. ఠి 

నచేయను తచేకచింత మి మాావహించినడా? మొ పేరు 
'శుతిష్టలనుగూర్చి, మిాభా ర్యాపు[తులనుశూార్చి, మోసిరినంప 
దలనుగూర్చి, తుదకు మోశరీరమునుగూర్చి పూర్తిగా మార 
మజచితినా? ఈపని మోతు చేసికిశా? చేశాభిమాని 
యగుట కిది "మొదటి మెట్టు, మొట్ట మొదటి మెట్టు, 

మోకు. బరితాపము కలిగినదనుకొందము ; వ్యర్థ 
(పనంగములతో మశ. క్షిసామర్గ పాములను  దుర్వినియో 

స hs DE స్ట 
గముచేసికొనుటకుబదులు, దీని కమైనం దరశోసాయమును, 
వనివేయం గలిగిన పరిప్కారమును, ఖండనమునకుబదులు 
తోచువడంగలిగిన (త్రోవను జనులకు దుఃఖోపశమనమును 
గలిగించు చలనిమూటలను, ఈ ప. వెలువ 


44 వీవేక సూర్యోదయము 


రించు మార్షమును.__- బేనినై నను గనుంగొంటిరా 1. కాని 
యదియు. జాలదు, కొండంతటి యాటంకములు వచ్చినను 
వానిని దాంటంజూలు వ జనంక ల్పము మోక కున్నడా ! ఖడము 
చేపట్టి (పపంచమంతయు మో శకెదురై_ నిల్సినను, మోర 
న్యాయ్య మని తలంచినచాని నాచరించు సాహసము మో 
కున్నడా 1 మో యాలుబిడ్డలు మోక వ్యతిరి కు లై యున్నను, 
మో సిరినంపదలు నశించినను, మో పేరు పతిష్టలు మూసి 
పోయినను, ధర్శమార్షమును విడువకుందుశా? డానిశే 
యనునరించుచు, మిగవమ్యుమును 'చేడువజణకును సుస్టిు లై 
నిలుతురా ? భర్తృ హరిమహారాజు వచించినట్లు.' నీతి 
వేత్తలు సిందింతుణ గాక, మెచ్చుకొందురుగాక ; భాగ్య 
"దేవత వచ్చుంగాక, తన యిచ్చవచ్చినచోటికిం బోవుంగాక; 
మరణ మిప్పుడే కలుగుగాక, కల్పాంతరమునకుం. గలుగు 
గాక; ధీతలగువారు న్యాయ్య మార్ల మును దాటి యొక్క 

యడుగై నను బెట్టరు.”* మోకట్టి శరతిన కలదా? ఇవి 
మూడును మిీయొద్దనున్న యడల, మాలో (బపివ్య _క్రియు. 
మహాదు ద్య క కార్య ములను జేయ (జాలును. వార్తావతికలలో 
మారు (వాయనక్క_అలేదు, ఉపన్యానము లిచ్చుచు నూ 


% న్లో, నిన్దన్తు నీతీనిప్రుణా యది వా స్పువన్ను 
లత్మీః సమావిశతు గచ్మతు వా యాభేస్ట్రమ్‌, 
అచె దైనవ వా మరణ మస్తు యు గా వే వా 
న్యాయ్యాత్చ థః (వ్రవిచలన్తి ని పదం న ధీరాః, 
--ాభ రృ వారిసుభా సళ కూన తరళ క మజ కై ర్యపద్ద్‌ న, 4, 


సేవ 45 


కూర దిరగనక్క_అలేదు, మోముఖమే చేదీవ్యమానమై 
(పకాశించును, గుహాంతరమున మోరు నివసించుచున్నను, 
మో సంకల్పములు జాతిగోడలనుండి వెలువడి, యేవ్య క్తి 
తలయందో |ప్రవేశించి యచట. గార్యరూపము నొందువజ 
కును (బపం చమంతటను స్పందించుచునే యుండును, సంకల్ప 
(భావము, నైర్దుల్య మహాత్త (ము, భావనంశుద్ధి._ 
యిట్టిది, 

సోదరులారా! డారి(ద్యముచే, మతాచార్యశై తవ 
ముచే, రావనశాననములచే నధఃకృతమైయున్న భారత దీన 
జఫనహనముల న మన మూ మనమందణ మహర్షి 
శ్‌ము (ప్రార్థింతము గాక! అగజాతులకును ధనికులకునుగంశు 
నీ దీనులకు మతధర్శములను బోధించుట యే నాయభిముతము, 
నేను దా _క్టికుడనుగాను, -వేదాంతినిగాను, బుషి నంత 
కంశుగాను; చేను బేదను, పేదలయందు నాకుం (బీతి, 
ఈచేశమున (అమెరికాలో బేదల నె ట్లాదరపూర్వక 
ముగా బిలుతురో, చారియడ చెందణెందడరు సానుభూతి 
వహింతురో, (పత్యతముగాం జూచుచున్నాను, కాని 
హిందూ దేశమునకును ఈచేశమునకును చెంతటి వ్యత్యా 
నము |! చార్మిద్యమున, అజ్ఞ త్వమున ముసింగి తేలుచున్న 
యిరువదికోట్ల (స్రీ పురుషుల శ్నోమమును గోరి పరితవించువా 
శెవ్యరు? వారి కింక గతియామి? ఎవ్వరు. వారివాగు కోరి 
పరితేపించువారు? అహా! వారికి విద్యలే బే! దిక్కులే చే | 
దివాణములేబే! వారికి చారి చూప్రవా రెవ్వరు? సోదరు 


48 వివేక సూర్యోదయము 


లారా! ఈదీనులే మోదైవమని భావింపుడువారిని 
గూర్చియే చింతింవుండు - వారికోనమే కృవిచేయుండు, 
క వారి క్నేమార్గ మే (పార్థింపుంయ--భగవంతుండు 
మోకు దారి చూపును, పీదలనిమి త్ర మెవ్వ(డు పరితపించునో 
వాండే, మహాత్ముండు, పాకపింపనివా(డు దురాత్ముందే, నువు 
మందజమేకమై. వారి (శేయస్సునకులాను (బౌర్జింతము, 
మన ముంటిమనిమైనను లోకమునకు 'దెలియకపోనచ్చును, 
లోకము మనలనుగూర్చి జాలినై నను బొందకపోనచ్చును, 
వమియు సాధింపకయీ వనము గతించినరు గలింవ 
నచ్చును--- కాని నదాశయ మొక్క టియు వినష్టము కాదు, 
ఇవ్వుడో, యుగాంతముననో, ఫలము గలిగితీవును, నా 
హృదయ పరితాపమెట్టిదో తెలుపంజూలను-_. , .లక్షలకొలంది 
మంది స్వదేశీయు లజ్ఞాలై, తుధార్తులై దినములు గడుపుచుండ, 
వారిని (గేగంటనై నను జూడక, వారి నధఃపాతాశమునకు దిగ 
ద్రొక్కి తాము విద్యావంతులై న వారందటును దేశ్శదేహులని 
నాయభిప్రాయము, వేదల నెత్తుడ వీల్సి, తమ సిరినంపదలను 
నంపాదించి, యుథారుళ మృగ పాయు లై మనుచున్న ముత 
వదికోట్లజనుల బాగోగుల నిసుమంతోయు. దల పట్టక, మేలి 
దుస్తులను నగలను సింగారించుకొని కులుకుచు నంచరించు 
వారి నేవమనవచ్చునో ₹ తెలియకున్నది! సోదధులాు'! మనము 
నిర్ధనులమా ట నిజమే, ఉఊదను చేరును శేనివారమనుట 
నిజమే; కాని యిట్టివాగే భగవ త్క్కార్యముల నొనవ్నటకు 


సేవ 47 


సాధనభూతులై యున్నారు. మిమ్మందణను బర మేశ్వరు. 
డన్నుగహించులాక | 

కోటకొలంది మన సోదర బేశీయు లన్న వ(న్ర్రములు 

ద 

లేక యల్లాడుచుండ, మననోట నొకముద్ద నెట్లు 'పెట్టకొనం 
గలకు-_మన సెట్టు వచ్చును! చేను బశ్సి మఖండమున 
నుండగా దల్తి నిట్లు (వాన్టించితి న నేకపరా్య్యయముబు ; 
“ఓ లోనై కజనసీ | ఇచ్చట" సీఫుత్రు _ లఅఖండభోగై | శ్వర్య 
ముల -జీలియాకుచుండ, నచట నీ భారతప్పుతైలు తిన 
దిండిలేక మాడుచున్నారు. తల్లీ! వారి కిక గతిలేదా?ి” 
నా సోదర బేలీయుల నెస్టైన 'నుద్దరించు నవ కాశ ములను 
గడింవం జూచుపేనా పశ్సీనుఖండేయా త్రకుః గల ముఖ్య 
కారణమని మరంద  జెజీగినబే, వారి మఃఖమును 
దార్యిద్యమును జూచి నే నిట్లు తలంతును : “మన దేవతా 
రాధనార్శటమునంతను నావలం 1దోసివేయుదము. వున 
విద్యాగర్భమును శా స్హృజ్ఞానదంభమును నాల్ళ మోతుము 
నకై మనము చేర్చినసాధనల నన్నిటిని “ద్ర “సిప్పుచ్చి, 
యూరూరం దిరిగి, దరి[దనావా యణసేవ వే. మనోకీవితము 
లను ధారపోయ దము ను నియమనిష్థుల"ే?, టప్‌ తె 
వర్తనముచేం  నావమార్షకజీననముచే, ధనికులకు. చన 
సామాన్యము నెషి: గల ధర్మేములను విధ్యు కృ కమును టె 
భన మార్జించి, దరి(పులను దీనులను సేవింతిముు 
దీనులను, దరిద్రులను, ఆ రులనుగూనక్సి "చేనముస నక్క. 
డును జింటింపండు కడా! చేగెముసకు వెన్నెముక మ, తెవు 


48 వివేక సూర్యోదయము 


జీవితమును ధారపోసి మన కాహోరమును గూద్చచున్న 
డీనజనుల కష్టసుఖములలో. బాల్లొనువా(డు, వారియందు 
సానుభూతి. జూఫువాండు చేశమున నొక్క_.డైన నున్నాంజు? 
ఒక్క_దినము వారు సమ్మె కట్టినచో, దేశమంతయు న ట్టుడి 
కిన ట్లుడికిపోవు నే ! తమసోదర హిందువులు తమ్మాదరింప 
కుండుట చే. జెన్న రాష్ట్రమున "వేలకొలది పంచము లెట్లు 
కై) నవులై పోవుచున్నారో కనుంయ! శేవల మాశలి 
బాధే, దారి(ధ్యముచే(గాదు, వాదు శె వై న్తవమత మవలం 
వించుచుండుట, మీాఠి వారిని మానవమా[త్రులుగాం జూడ 
కుండుట చేత |! ఎంత సేవు, “మో రస్సృశ్యులు, అవాచ్యూలు ; 
నన్ను ముట్టుకొనకుండు, నన్ను ముట్టుకొ నకులిడని యెగిరి 
పడుచున్నారు ! గగ్గోలు చేయుచున్నారు ! సోదరభావము, 
గాని, ధర్మ లేశముగాని చేశమున చేమైనను మిగిలియున్న దా! 
అన్నృళ్యత యొకటియే యిపుడు నిలిచియున్నది! ఇట్టి 
తుబూనచారములను జెనకివేయుండు! “ఓ దీనులారా? 
దరిదులార 1! అధఃవతిత సోదఠులాలా! రండు, మన మందజు 
మా రామకృష్షునిబిడ్డలి మని యెలుగ త్తి చాటుచు, చను 
లలో నై కమత్య మొనంగూారద్చుట క్రై యన్నృశ్య తొవరణము 
సూడంబెజికి వేయు. సుదినమెపుడు [పొప్పించునో కోడా! 
“అస్పృశ్యుల” నుద్ధరింపని చే మనభారతాంబ మేల్కొనదు, 
మనము వారి కన్నవన్ర్రములను సమకూర్చం జూలనిచో, 
(టదికియుండి యేమి (ప్రయోజనము! 

వా రీమాయా[పపంచధోరణి నెజుంగసి యమా 


ప్‌ 49 


యకు లగుటచే శేయింబవళ్లు, యమయాతనపడియు జీవనో 
పాధి నాన్టించుకొన లేకున్నారు, మా యావచ్చ క్రితోడను 
వారల నావరించియున్న అకుడ తష మును దొల(గింపు(డు, 
కరతలామలక మై విన్స్పష్టముగా నాకు, గాన్సించుచున్న 
డేమన, నాయందున్న (బ్రహ్మమే, పరశ_క్రియే వారియందును 
గలదు, వ్య క్రకరణమునం దార తవ్యు ముండుంగాక, జాతీయ 
తానది చేశమందంతేటను [బవహించిన నేకాని (పపంచ 
ములో నే జాతియెనను నభివృద్ధిపొందినదా? పఠువాతము చే 
శరీరములో నొక్క_యవయవము పడిపోయినచో, మిగిలిన 
వన్నియు నెంత పటువుగానున్నను, ఆశరీరమువలన నంతంగా 
ఘన కార్యములు జరుగంజూలవని [గహింపుండు -- ఇది 
నిశ్చయము, 

(పేమయే విజయసింహానన మధిష్టించూనది. మాసోదర 
మాకవులను మోత (పేమింతురా? చేను నెచట వెద 
కట?___ఈ 'ేదలున్తు ఈ దుఃఖములును, ఈ దుర్చలులును 
దైవన్వకూపులుశా రా! ముందుగా వారల నేల యార్శ్చింప 
రాదు ? గంగానదీకూలమున నూతులు త్రవ్య'నేల ? _పేవు 
యఖండమహిమాన్వితమగు చింతావముణ్‌ యని నమ్ముండు, 
సరు ప్రతిష్ట లనెడి గాజుకా శ్లైవరికిం గావలయును? మోకోం 
మ కలదా ?.. ఉన్నచో, మో. రఖండశే క్రి మంతులు, 
మూరు స్వార్ధరహితు లేనా 1 వనచో హ'ర్మిబస్మ్మదు ఖై నను: 
మిమ్మడ్డుకొనంజాల రు, ఎ ల్లెడలను రిలమే మహిమాన్ని 
తము,.,. ఈర్ష్యను నహంభానమును విడనాడుండు, ఇతరు 

4 


రి వివేక సూర్యోదయము 


జీవితమును భారపోసి మన కాహోరమును గహార్చుచున్న 
దినజనుల కష్టసుఖములలో. బాల్లూనువాండు, వారియందు 
సానుభూతి. జూవువాండు చేశమున నొక్క_ండైన నున్నా? 
ఒక్క దినము వారు నమ్మెకట్టినచో, దేశమంతయు న ట్టుడి 
కిన ట్లుడికిపోవునే ! తమసోదర హిందువులు తమ్వాదరింప 
కుండుట చే. జెన్నరాష్ట్రోమున వేలకొలది సంచము "లెట్లు 
కై) న్వవులై పోవుచున్నారో కనుండు! కేవల మాంకలి 
బాధే, దారి(దధ్యముచే(గాదు, వారు శై_)_స్హ్వవమత మవలం 
వించుచుండట,. మీరు వారిని వమూనవమా[త్రులుగాం జూడ 
కుండుట చేత ! ఎంతసేపు, మీ రన్ఫృశ్యులు, అవాచ్యూలు ; 
నన్ను ముట్టుకొనకు(డు, నన్ను ముట్టుకొనకుల డని యెగిరి 
పడుచున్నారు ! గగ్గోలు చేయుచున్నారు! సోదర భావము, 
గాని, ధర్శ లేశముగాని దేశమున చేమైనను మిగిలియున్న డా! 
అస్పృశ్యత యుకటిమే యిపుడు నిలిచియున్నది ! ఇట్టి 
తుచానచారములను జెనకివేయుండు! “ఓ దీనులారా? 
దర్శిదులా 5 1 అధఃపతిత సోదరులాలా! రండు, మన మందటు 
మా రామక్యష్షునిబిడ్డల?” మని యెలుగా క్రి చాటుచుు ఎను 
లలో నైకమత్య మొనంహాద్చుట వై యస్పృృశ్యతావర ణము 
నూడంబెటికి వేయు. సుదినమెవుడు (ప్రావ్లించునో కడా! 
“అన్బృశ్యులి నుద్ధరింపని చే మనభార తాంబ మేల్కొ_నదు, 
మనము వారి కన్నవ స్ర్రములను నమకూర్చం జాలనిచో, 
(బదికియుండి యేమి [ప్రయోజనము 

వా రీమాయా(ప్రపంచధోరణి నెజుగసి యమా 


సేవ 49 


యకు లగుటచే రేయింబవళ్లు, యమయాతేనపడియు జీవనో 
పాధి నార్జించుకొనలేకున్నారు. మా యావచ్చ _క్తితోడను 
వారల నావరించియున్న యజ్ఞ త్వమును దొలంగింపు(డు, 
కరతలామలక మె విన్నష్ట్ర మముగో నాకు. గాన్పించుచున్న 
-దేమన, నాయందున్న (బన్గమే, పరళ డక్రియే వారియందును 
గలదు, వ్య కీకరణమునం 'చౌరతమ్య ముండుంగాక, జాతీయ 
తానది దేశమందంతటను (బవహించిననేకాని (ప్రపంచ 
ములో నే జాతియెనను నభివృద్ధిపొందినదా! పఠవాతము చే 
శరీరములో సొక్క_యవయనవము పడిపోయినచో, మిగిలిన 
వన్నియు నెంత పటువుగానున్నను, ఆశరీరమువలన నంతంగా 
ఘన కార్యములు జరదగంజాలవని [గహింపుండు -- ఇది 
నిశ్చయము, 

(ప్రేమయే విజయసింహోానన మధిస్టించునది. మాసోదర 
నూవవులను మారు 1 పేమింతురా?! చేను నెచట వెద 
కూటి... ఈ పేదబును, ఈ దుఃఖమబును, ఈ దుర్చలులును 
దైవన్వరూవులుతారా! ముందుగా వారల నేల యార్చింప 
రాదు 1? గంగానదీకూలమున నూతుబు (తవ్వ నేల (పేమ 
యఖండమహిమాన్వితముగు చింతామణి యని నమ్ముండు, 
సేరు ప్రతిష్ట లనెడి గాజుజాన్లైవరికిం గావలయును* మోక 
యేమ కలదా *_ ఉన్నచో, మా. రఖండశ క్తి కి మంతులు, 
మారు స్వార్థరహితు లేనా ? వనచో వ హర బస్టీదు లై నను 
మిన్ముడ్డుకొనంజూలరు, ఎ క్లైాడలను శీలమే మహిమాన్ని' 
తము... ఈర్ష్యను నపహాంభావమును విడనాడుండు, ఇతరు 


50 వివేక నూర్యోదయము 


లతోం బొత్తు కలిగి లోక సేవ చేయ నేద్చుకొనుండు, ఇదియే 
మన దేశమున క త్యావశ్యకము, "తాలిమి వహించి మరణము 
నంభవించినను నరియే (శ్రద్ధను విడనాడకు(డు, మాలో మోడు 
తగవులాడకు(డు, (ద్రవ్యవిషయమున నక మరక ల యుండు భు 
శ్రద్ధ, నిష్కా వట్యము, భ_క్తియు మోయొద్ద నున్నచో 
నన్నియు నభివృద్ధి నొందును, మీలో మోకా, గతులు 
లేకున్న ంతవజుకు, భగవదనుగహామున మో శేభయమును 
చలేకుండునని నొ నిశ్చయము, నిజముగా లాభకరమగునసి 
మికు దోంచిన నేకాని మో హృద్దతవిషయములను బై కిం 
'జెప్పకండు, పరమశ (తువ్రవిషయమునంగూడ ౦ (బియకరము, 
హితకరమునగు మాటలనే విని యోగింవుండు, 


వికానమే, జీవనము, నంకోచమే మరణము, నమస్త 
స. వికాసమే, నమ ర పరతయు సంకోచమే, 
వునం (బేమయే జీవననియమము, (పేమగలవాండే నజీ 
స... స్వార్థృవరుండు మృత్మపాయుండు, కావున నవ్యాజ 
ముగా (జేమింప్రుము, అవ్యాజ పేమయే జీవసని యమము, 
లోకహిత మొనవ్చటయే మన యాశయము కాని 

మన పేద(పతిష్టలను జాటుకొనుట కాదు, 
అంతఃకలవాములను గతులను బురికొల్పుట, ఆళ్ల 
శన ఘనము, ఒపులను జూచి యసూయపడుటయు ననూ నీ 
గ మూటిని మీలో? (బుతివ్య క్రియు శాశ్వతముగా విడనాడ 
వలయునని నేను గోశెదను, భూమాతవ ఆ మోరు తనూ 


సేవ 51 
పూర్మ్ములె యుండవలయును, ఇది మీరు సాధించుచో ముజ్జగ 
ములును మోక 'చాడా[కాంతమగును, 

ఆజ్ఞాపాలనమును నేర్చినవాయే యాజ్ఞావింపంజూలును, 
మొదట విధేయత నలవజుచుకొనుండు, మనకు. గావలసీనది 
సంఘీభావము, కట్టుపాటు. నంఘీభావమే శక్తి, విధేయ 
తయీ యందలి రహస్యము, 

లోకహిత మునర్చ(దలంచినవారు తమ సుఖదుఃఖ 
ములను, "పేర ప్రతిష్టలను, స్వార్గపరమగు సమ _న్రమును 
గట్టకట్టి న. లివి వుటి భగవంతు నా[శ్రయింవవల 
టక. జగద్దుకున్రు లందజును జెప్పినదియు. జేసినదియు 
నిదియీ, 

పతుపాతమే నమ_న్తదోపములకును మూలమని 
(గహింపుము, 

నా సోదర దేశీయులకు నన్ను దోడ్పడనిండు.---ఇదియే 
నా యాశయముి, నా కోరిక, 

ఏమైనను గేయము కలుగవ లెనని మోద కోరుచో, 
మో కరుకలాపములను దేవ తా రాధనార్భటమును గంగలో 
గలిపి, నజీవడై వమును._ మానవ దె దె వమును-__] పనన 


Se 

జాలిచే నొరులకు మేలు వేం 
సమ_స్తజీవులును భగవత్స పరూపము శ 
సేవచేయట మేలు, 


వివేక సూర్యోదయము 


ఠా 
లు 


వలయనడి శాంతేము, నిరాడంబరము, అచంచలము 
నైన కృషీ. అంతియే కాని వారాపతికావంచన కాదు, 
పేద్యపతిష్టలక్ష యుబలాటము కాదు, ఈ నంగతి నడా 
నుంచుకొనుండు, 
మానవజీవిత నమన్యలను గూర్చియు, నాత్మత_త్త్వ 
మునుగూర్చియు లోకమునకు బోధింపవలయు మహాభారము 
శ్రారతవు[త్రులపై నున్నది, అందులక్రై మీరు సంసిద్ధులు 
కావలయును, 
నాయనలాశా ! నా మాట వినుండు, భగవదను[గవా 
మునం గీలకమును గనుంగాంటిని, మతమున-__-_ధర్భమున___ 
శీ దోపమును లేదు, నమృన్తజీవులును గోటిగుణిత మైన 
.మోయాత్తయేయని అ. సనాతనధర్శము..... 


గూ 9 
న్‌ రం 
స 


జోధించుచున్నది, వ తదనుఫానలోపము, _ సొనుభూతి 
లోపముడన్న లోప మీది,... యూదులు వసు (వభునిం 


గాదని, నాంటినుండియు. బతివాని చేతను మొట్టికాయ లను 
'దినుచుం గొంపయును గోడును లేక, (ప్రపంచమంతటను 
'బెశారివాండ్రై యెట్లు తిదగుచున్నారో య స్షే మోతను 
“మముులను జా పాడియని తోంచిన జాతికెల్ల 
దాస్యము వేర్లు 5 చున్నాడు, 
క ట్రీ (కుసొడ్టిలారా ! మన దేశమున నొకవై పున మో 
(క్రూర శాననముల్తును మజీయొకవై వున సీచదాస్యమును 
జాండవించుచుండుు మోకు నోచరించుట వేదా |! 

ఎచట వుహామారియో, కాటక మో వెలువడునో, 


సేవ ప్రి 


"లేక యచట జనులు దుఃసితిలోనుందురో, యచటికి మోరంద 
అును వెడలి వారల బాధలను దొలంగింవుండు, మహా వై పర్‌. 
త్యము నంభవించినచో, నే త్యత్చయత్నమున మారు చనిపో 
వచ్చును; ఐననేమి? (ప్రతిదినము మి వంటివా రెందజు కీటక 
ములవ లె జనిపోవుచుండుట లేదు? .ఈ విశాల ప్రపంచమునకు 
దానివలన గలుగు భేదమేమి ? చనిపోవుశున్న(టినై నను 
దప్పుదు, కాని యొక మహాదర్శమునిమి_త్తము మరణింవుండు, 
జీవితమున నొక మహాదర్శముతో మరణించుట చమేలుకదా? 
చ యాదర్శమును వాడవాడలందును నింటింటను (బిచార 
మునర్బు(డు, తన్ఫూలమున మో దేశమునకు 'మేలొనంహాద్న 
టయీగాక మీరును మేలొందుదురు. భావి భాన్యోదయ. 
మునకు భారతమాత మీాయంచే యాశళ పెట్టుకొనియున్న ది.. 
మా నిర్వా ఖ్రసార జీవనము నా కుతయో బాధ కలిగించు: 
చున్నది, కార్యళూరులు కండు---కృ నీ చేయుండు, ఆల. 
వీంకుకు (డు నానాటికి మృత్యు వాసనన్న మగుచున్న ది క్‌: 
కాలక్రమమున నెప్పుడో సర్వము జరుగునని, సోమరుై. 
కరార్పుండకుండు. అ విధముగా నేమియు చెన్నండును జరు 
దని షా నుంచుకొను(డు, 

శ_క్తి ముదలగునవన్నియు స్వయముగ నే వచ్చును, 
కార్యదీవ. నవలంవించినచో, మాడు భరింపఠానంతటి శ క్రి 
సామర్థ్యములు మోకు గలుగును._మో కిది యనుభూత 
మగును. పరహితార మేలేశము మనమొనర్చినను నడి 
యంతర్నిహితమగు శ_క్టిని మేలొ_ల్పును; వల, పరోయ 


ర్‌ వివేక సూర్యోదయము 


మునుగూర్చి మన మేమా(కము తలపోసినను [గమముగా 
నది సింహబలమును మన హృదయమున. బు!కొల్పును, 
మీ యందజీయందును నాకెంతయో (పేమ, కాని పరహీ 
, తాన్రాచర ణమున మోరు మరణింపవలయునని నేను గోళె 
శస మయా రట్లానయ్చట నాకు ఏవజేపానందదాయకము, 


“చేను బేది” నని కుందకుము, అట్టి భావములను 
'బూ_ర్టీగా విడనాడుము, ఏ విషయమున సీవు జేదవు? నీ 
రాత్ర గుజ్జఫు సారటును బరిజనమును, లేదా, నీ యాజ్ఞల 
దురు చూచుచుండు భృత్యవర్ల మును "'లేననియా నీ పరితా 
పము ? అవి లేకపోయిన నేమి మునింగ్నిపోయినది? సీ గుండె 
నెత్తురు ధారపోసి యహార్నిశము పర్య(శేయమునకై పాటు 
పకుచో, నీశేకొఅంతయు నె లేకుండునో నీ కిసుమంతయు. 
'దెలియకున్నది ! 

హుక్కా నమర్చియెనను నొకని సేవించుట లక్షల 
కొలంది ధ్యానములకం చును ఘనతరమని గహీించు నొకా 
నొక సమయము వచ్చును, 

(పతి కర్శఫలమును మంచి'చడుగుల తో నమ్మిశ్రితమై 
యున్నది. ఏలేశమో దోషయుక్తముకాని నత్కార్యము 
"లేనేలేదు. అగ్ని నావకించు పొగవలె నెప్పుడును నేదో 
కొంత చెడుగు కరముల నా(శయించి యుండును,* అతి 


* సహజం కర్మ కా సేయ సదోషమపీ న త్యజేత్‌ , 
సర్వారంభా హి దోషేణ ధూ మేనాగ్నిరివావృ తాః, గీత, 18-48. 


వ ర్‌ 


zh 


విశేషమగు మేలును నత్యల్ప మగ కీడును గలుగంజేయునట్టి 
కర్శ ములను మన మాచవించుచుండవలయును, 

" నీసాయము లేమిచే నెక చీమమైనను జనిపోవునని 
సీను తలంతువా 1 అది మహాప శాధము | లోకమునకు నీయా 
వశ్యకత యెతమా|తేమును లేదు. భగవంతునికి సాయము 
చేయుటకు. గాక, భగవశత్సా ప్రికొఅకుం గృషిచేయు 

మహావశాశము నొందుటచే మనము ధమ్యులము. “ఉపకారి 
మను మాటను సీ మనఃఫలకమునుండి తుడిచి వేయుము. 
సీ నుపకారము చేయంజూలవు : అది మహావరాధము, నీవు 
సేవింతువు.  సమస్తవిశ్వము నెడలను నట్టిపూద్యమనో 
భావము నవలంబింపుము. అప్పుకు నంపూర్ష్మ్మ నంగ 
రాహిత్యము నీ కలవడును, 

నేను చాలుండనై యుండ న్వమ తాభిని వేశము కర్మ 
మున నొక విశేపాంశేనుని తలంచితిని, కాని యిఫుకు, 
నయఃపరిపాకమున, నట్టు కాదని తెలిసి సికొనుచున్నాను, 

విధ్యు_క్షమగు క కర్ణమునై నను ' విరసింపందగదు, 
ఎన్వండైనను దన విన్యుక్త కరముల నెట్లాచరించున్నాండని 
మనము చూడవలయునే కాసి యా విధ్యు క సె కర న్వు భావ 
మునుబట్టి యాతని యోగ్య కా యోగ్యతలను మనము 
పరిశీలింవం దగదు. చరుకారు(డు, వాసనినృ త్తని: గర్భమును 
బట్టి యత్యల్స కాలమున. జక్కంవి గట్టి చెప్పులజోడు తయారు 
చేయలోలిగినయెడలం దన జీవితమున. (బతిదినము నర్భ 
రోహీతే[పనంగములుచేయు న ధ్యాపకునికం కె నధికుంకు, 


58 వివేక సూర్యోదయము 


యోగ్య(డు, ప్రతి విహితకర్ణమును బప్మితమెనదియేా, 
విహిత కర్భనిష్ట మహో_త్తమమగు సశ రారాధనము. 

(పాణత్యాగ పర్యంతము కృవీ చేయుడు నేను 
మా దండ నున్నాను, నేను గలించినపిముట మ... 
మూతోంగూడి కృషిచేయును. ఈ జీవిత మస్టిరము_సీరి 
నంపదలు, చేతు ప్రతిష్టలు, ఎ గరుక ర్న ర మూడు 
నాళ్లముచ్చటలు, తాకిక కీటక్రమువతె నశించుటకంకు 
నత్య|ప్రకటన మునర్పుచు గ_ర్హన్యక రా చరణమున( 
(బాణములు కోల్యోవుట చేలు ఎంతయో మేలు, ముందజం 
చేయుడు ! 

అసూయను, అహంభావమును విడనాడు(డు. పొత్తు 
కోలిన్‌ పర్రోయమునకై పాటుపడ నేద్చకొనుండు. మన 
చేశమున కిది యత్యానశ్యకము, 

నాయనా! ఏ మానవు(డును చేజాతియు బవలను 
చ్వేషించి మన(జాలదు, వర చేశీయులతో నంనర్లమును విర 
మించి యేనాండు. హిందువులు “మే స శబ్దమును నృృజిం 
చిరో, యానాంజే పాందూ దేశమునకు జ శాల్ళాగ్యము చాప 
రించినది, 

ధనికులను నవ్వుూకుండు, వాత నట్టి జీవచ్చవములు. 
వత్సలాశా! నంఘమున సామాన్యులయ్యును, బేనయవిభే 
యులగు మోయండే నే నాళ పెట్టుకొని యున్నాను, భగ 
వానుని నమ్ముండు; యు కిలో, తం|త్రముళో, నేమున్న ది? దీనుల 
నుప రత మున పరితవింపుండు, సాయ మయాచితముగా 


సే 


వ ర్‌? 


వచ్చితీరును. , యువకులారా! దరె(దులను, చినులను, అజ్ఞులను 
లేవ నెత్తు నీ సానుభూతిని, ఈ కార్యదీకును, ఈ పోరాటమును 
స స్రిగా చను మో కొనంపచున్నాను, ఈనిమునమున నే 
షార్ధసారథి దేవాలయమునకు వెడలి, గోకళలవుందలి పేద 
గోపీభా లకుల నె నెచ్చెలియగు నా వ Oo SS 
డగు గుహు నాలింగన మునర్చకొన వెనుదీయని యాభ క్ష 
వక్సలునకు( దన బుడావతాౌరమున నున్న తేవంకో జుల 
యాహ్యో్టనములను విడిచిపుచ్చి, యొక వ్యభిచారిణి యాహ్వా 
నము నంగీకరించి యామెను (బోచిన యా పతితపావను 
నకు_ఆ పార్థ సారధికి సొ హ్టైంగ వందన మొనర్చి, యెవ్యరి 
నిమిత్తము యుగయుగములం దాత. ఉవిగ్భవించునో, 
వశేప్క మే దీనుల, నే పేదల, చేయభఃక కృతుల నాంతడు 
మిగుల (బేమించునో వారికై మహాత్యాగ మొనరింవు-డు, 
మి యానజ్జీవితముకు వారికై ధారపోయుండు. నానాంటి 
కధఃపతనము జెందుచున్న యీ ముప్పదికోట్ల దీనుల నుద్ధ 
రించుట క్రై మో యావజ్జవితమును ఛారపోయ. (బైతిన 
బూనుండు.. ..శువ్క_రచయితలను, సానుభూతిరహితము 
లగు వాది వాన్హాష్మక్రికావ్యానములను వీనమైనను లక్నీంప 
కుడు, వలయున దుజ్జ (లమైన విశ్వ్యానము, ము జై ఏలమైన 
సానుభూతి ! జననములేదు, మరణము లేదు... ఆకలి తేషు, 
దప్పి లేదు ! పరమేశ్వరుని నృంంపుయ--ముందునకు సాగి 
పాండు, పర మేశ్వరుండే మన నాయకుడు, పడిపోయిన వారి క్రై 
"వెనుకకు. జూడకుయు |! సోదరయరలారా | ఇదియే మార్లము ! 


.. వివేక సూర్యోదయము 


ోకమునకు మనము మేళొనర్పగలమా | పార 
క్థ్‌కముగాం జూచినచో (మునవలనలి గాదనియు, వ్యావ 
సోరికముగా. జూచినచో *నాననియు. జెప్పవలసియున్న ది, 
నాయనలారా! మనమందజము (శమపడి కృషి. 
చేయుదము, నిద్రించుట కిది సమయము కాదు. భావిభార 
తము మనకృషి పై నాధారపడీయున్న ది, భారతమాత 
'వేచియున్నది. ఆమె యూరక ని(డ్రించుచున్నది. లెండు, 
మేల్కొనుండు, మునుపటికంాబను విశేష వై భవే పేతమె, 
ఫునర్జీవితయైమిచటవామె తన ఛాళ్యతసింసోనము న; ఫిష్టిం? ంచి 
యుండుట గనుండు ! 
శివుని సేవింపంగోరువాఃడు ముం డాతేనిబిడ్డలను సేవింప 
వలయును[పపంచమండలి నమ_స్తజీవ్రులను సేవింప 
వలయును. భగవ ల్పేవకులను సేవించువా రాతనిమ హో త్తమ 
చేవకులని శా స్త్రములభోం జెప్పంబడి యున్నది, స్వార్థరాహి 
త్యమే మతధభర్రుములకు గీటుజాయి, స్వార్థరాహీత్యము 
నెంతఏశేవముగాం గలిగియుందుమూ? మనమంతటి పార 
పరోక్ష కులము శివనన్ని హితులము నైయుందుము, నవుస్త 
చేనాలయములను జూచిననుు నవు నతీరములను సేవించి 
నను నొడలివిండం జిజుకప్రులివలె లె రడేగులు ధకించినను, 
స్వార్థ పకులమైయున న్నచో, శివ్రున కతిదూరస్థుల మే. 
నేడు (పూజామందిరమును) మో కీకఘంట, చేప్పు 
దానివై న నొక జేగంట, మజునాం డొకచామరము; లేదా, 
నేం కొకశయ్య, మణునాండు దానికోళ్లకు వెండిమలామా._ 


సేవ 59 


ఇక భక్షులకుం బరమాన్న మును విండివంటలును; ఇ:కం 
దలయు. దో(కయు లేసి వేబిగాథలు.. వే యేల, బాహ్య 
కరుకలాపము-_-ఇదియేకదా మో కార్యక్రమము ! మో 
ధోరణి! దీని కాంగ్ల మున 1106061114 (బుద్ధిమాండ్య ము) 
అని పేరు ఈవిధమెన కుజ్లతనప్రు- కేష్టలకంశు వముజేమియుం 
యా అ లు 
దలశెక్క_నివా శే Imbeciles (బుద్ధిహినులు) అనంబదడుదురం, 
గంట కుడివై పున వాయించవ అనా ?__చందనవు బొట్టు 
నుదుట నే పెటవ లలనా, మజెచ్చటనై ననుగూడం పెట్ల 
Es వా ళ్‌: 
వలెనా?__హారతి మూడుసా ర్లీయవలెన్మా నాలుగు 
సారీ యవ అవా 1_ఈవిధమెన సమన్యలతో నహర్నిశ మెవ 
(౧౧ ర 
రించుమించుగాం. గలవరపడుచుందురో వారే retChes 
(నిర్భాగ్యులు) అన (బడ నర్హ్యలు, ఈ ఫోరణిచేతనే యభాగ్య 
చేవతికు బలియై |ప్రతివారిచేతను నేవగించుకొనంబడుచు. 
(బతివారికిని లోకువయై మనము మొట్టి కాయలను దన్నులను 
దినుచున్నాము, పాశ్చాత్యుభో, పపంచాధి పతు లే 
యున్నారు. - త్యాగ వై రాగ్యములకును సోమరితనము నకును 
హూ స్పిమశకాంతరము, 
అభ్యుదయము నెందవలయుననిన, మో కర్శ్శకలాప 
ములను గంగలో. గలివి, నజీవ చై వమును మానవదై న 
మును _ [బకిమా నవమాపవుని _ విశషముననే కాక, (ప్రతి 
న్య క్రియందును వెలయు ఛభగవంతు.__నా ఠాధింపుండు, 
భగవానుని విశ్వరూపమే యా (పపంచము, తదర్చన మే, 
"లేక చసేవనమే, కర్మాచరణము, కర్మకలాపములందును 


60 వివేక సూర్యోదయము 


ఆవారములందును నిముగ్ను లై యుండుట కాదు, అన్న పుం 
బశ్లేరము బేవునిముందు పదినిముసము లుంచవలయునా? 
అఆఅగుటసే పుంచవలయునా? యని యాందోళనవకుటయు. 
(గర్శము) గాద్కు-_అది మళి(భ్రమ,  కాకీయందును 
బృండాననమందును చేవాలయప్రు(దలుపులు తెజచునపుడు 
కాని, మూయునఫవుడుకాని, తదాదిగా నవి దినమంతేయు 
గణగణ! మోంపటకుగాను ల తు లకొల6దిరూ వ్య ములు 
వ్య యింపంబడినవి ! ఉవుకు ేవున కలంకారన మయము, 
ఇఫు జారగింపునమయము, ఇపుడు మనకుం దెలియని 
మతేమియోా నమయము. ,.ఇంక నిదియంతయు నజీనవ్రత్యవ, 
దైవము తిండిలేక మలమల మాడుచున్నప్పుడు, చదువు లేక 
“యలో, లక్ష్మణా | యని విలవించుచున్నప్పుడు ! తోడి 
మానవులకు. [(వాణముమిోందికి నచ్చినను వానేమియు. 
"జేయరు కాని బొంచాయిలోని బనియాలు (వై ళ్యుబు నట్లుల 
యోగమేనూర్థ మాసుష్మత్రులను గట్టించుచున్నారు ! ఈ 
యల్బపిషయము (గహింప మోకు భధ బలము ఇవాల 
కున్న ది--_ఇదియే మన చేశ మునకు ముప్పు, విచ్చిన ంస్థలు 
మన దేశమున. గుప్పతిప్పలు, 

.. .(వచండదీవతో, మహో త్సాహముతో మోలోం 
గొందజు నలుదిక్కు_లకును వెడలి మన చేశమున నింతేవణ 
శవ్వరును నిర్వహింపని యా విశ్వరూపారాధన,వచారము 
సాగెంపుండు, 

గుళ్లలో (అగవర్ల జులు 'సమి యొడ లెజులోని 


సేవ 61 


సివము ! 'పేదలదుఃస్టితిని దొలంగింప(జాలనిమతము..._ మాన 
వులను చేవతలుగా నొనర్పంజూలని మతము._మత మనం 
దగునా 1 ధర్మ మునందగునా * ననాతనధరు మనిపవించుకొను 
టకు మనమతమున కేమైన నర్శత కలదా? మనది కేవలము 
నన్ను ముట్టుకోకు మను మతము”-__“ోనన్ను ముట్టుకోకు, 
నన్ను ముట్టుకోకు”... ఇదియే మన జపము! (శ్రీరామ రత! 
“కుడిచేతితోం దినవలయునా, యొడవువేతితో. దినవల 
యున్నా పానీయము కుడివై పునుండి (గహీంపవలయాునా, 
యడమ వైపునుండి [గహింపనలయునా!?. , .* అనియే రెండు 
'వేలయేండ్లుగా దేశనాయకులు చర్చించుచున్న "దేశము 
కానిచో మజియేబేశ మధోగతిపాలగును? “కాలః సు ప్పేషు 
జాగర్తి కాలో హీం దురతి(క్రమఃి_నను_స్తము నిదురించు 
యండంలాల గాలము మేలొ_నియుండును, దురతి| క్రమము 
గడా కాలము ! అంతయు బరమాత్మున శెటుక, నాయనా! 
వాని కనుమూయ. గలవా? డెవ్యండు ? 

లమీలకొొల.దిజను లిప్పపువ్వులు తిని (బదుకవలసిన 
"దేశము, ఏ యిరువదిముప్పదిలత.లమందియో సాధువ్రలును, 
ఏ పదికోట్లమండియోా య(గవర్ల జులును గలనై సను వారి 
(ోయస్సును గూర్చి తల పెట్టక, వారి ర_క్షమాంసములను 
చీల్చి పిప్పి చేయుచున్న దేశము దేశమా? నరకమా? అది 
ధర్మమా, విశాచతకొండవమా? నాయనా! సీ పీనంగతి 
బాగుగా. (గహింపవలయును-_భారత దేశమందంతటను 


బయనిం చినాను, ఈ దేశము (అమెరికాను జూచినాను-- 


ta వివేక సూర్యోదయము 


కారణము లేని కార్య ముండునా ! పాతకము లేని దే దుఃఖాను 
భవము గలుగునా + 


రాకేషు వ్యాసస్య వచనం (ధ్రువమ్‌, 


(1 
ల 


పగోపశకారస్తు పుణ్యాయ పాపాయ పరపీడనము, 

సర్వ శా శ్ర వురాణములందును నీవ్యానవచ నము 
('ధ్రువము---పరోపకార మే వుణ్యము, పరవీడన మే పాపము, 
కాదా ? 

(ఇట్టివార్రి ఆచారములలో, సాధనలలోం గల 
త త్య్యార్థము సంగ్రహముగా నిది: “చేను బరిశుదు(డను, 
లోకమంతయు నశుద్ధము [23 పరమనికృష్ణమతము, పాషండ 
మతము, ఘోర రాశనమత మిది!...ఇంశ వీర వేయుచున్న 
ఘన కార్యములో! “వంకాయ బంగాళాదుంపను డాశిన 
పఠుమున (బళేయము నంభవింపకుండం (బపంచ మెంత 
కాలము నిలుచును ₹* “చేతులు శుదివేసికొనుటకుంగాను 
బం|గడైండుసాక్లు మట్టి నై చి తోముకొనినిపతుమున. బితదలు 
వదునాలుగుతిరములవాన్నొా అథోగతెపాలగువారు, ఇరువది 
నాలుగుతరములవారా *” జనాభాలో నాలుగవవంతు తిండిలేక 
పస్తుపడియుండ(గా నీవిధిమైన ధర్మసూక్మములను రెండువేల 
యేండ్ల నుండి చర్చించుచున్నారు, ఇందులకు ళాస్త్రీయోవపత్తు 
లను గను(గొనుచున్నారు, ఎనిమి బేండ్ల పిల్లను ముప్పది యేండ్ల 
వాసి కిచ్చి తల్లి దండ్రులు (మైహట్టనందవకుచున్నా డు, చని 
నెవ్యరై నను బతిఘటించిన యెడల, “మామతము ధ్యంన మై 
పోవుచున్న ”దని పెద్దగోల! ఇట్టివారిమతము నేమన వచ్చును ? 


సేవ 68 


మనయందలి దె టై వాంశము వ్యక్త కమగుటకుం జరు లకుం 

దోడ్స్బడుటయే నూర్లము, 
ఎవ్వండు మానవనే సేవచేయునో వాసికి వరాతయము 

కరతలామలకము, 

అకలంకులమై లోకహిత మొనవ్బట యే నమస్తా 
రాధనమునకును సాఠాంశము, పేదలలో, దీనులలో, దుర్చు 
లులలో, రోగులలో నన్వయ శివుని గాంచునో వాంజే శివా 
రాభకు(డు ఇంక వ న శివుని గాంచుచో, 
వానియారాధనము శేనల (వారంభ వస్థయందున్న దన్న 
మాట, కేవల చేవాలయములలో గాంచువానియ డం 
గంకు జాతిముతఫచాదులను గణింప కదినుదియం 
'దెన్వండు తన్ను. గాంచి యూతసికి, స. మపేవించనో, 
శివుడు వాసియెడ పి శేమ్మపనన్నుండగును, 

ఎవడు జీవానాధకుయో వాంటడే శివానాధకుయ. 

భక్తిని వీడి వాదయమును శుష్మి ంవంజేసికొని, 
((పేమానుశా గములను మంట. గలిపి, నవంఘమునుకు "వెలి రము 
మనిన నేకాని జానము లభఖింపదని సామాన్యముగా తోకల 
భావన, ఆతృసొధన కంతనాయముల నెడి దుర్శావమున 
సోదరమానవులయుడలను జీవకోటియెడలను నిట్లు "జ్వేహ 
భావమును వహించి సాధథకుండు త తొక్టుః చుండును, 
కాని [లీరామకృష్ణుండు తన దివ్యభావమునం బల్కి-న. 
మహోపదేశచాక్కు_లవలన, మానవుం డింటనుండియా, 
యతులును చాపసులును నంభుమును వీడి యొనర్చునట్టి 


64 వివేక సూర్యోదయము 


త్తి కజ్ఞానసాధన నొనర్చవచ్చునసి నాకు విశద మైనది; 
"వేదాంతము నిత్యకృత్యములం దనుఘైనమున: జూపందగునని 
నాకు విశదమైనది, మానవు చేయా[శమముననున్నను, నే 
వృత్తి నవలంబించుచున్నను నమ _నజీవకోటియు. సామో 
దృగవత్స్యరూప మేయని (గహించుంగాక!. - .మానవ నేవయే 
మాధవసేవ, 

ఎవ్వని విశ్వాసమును... (శద్ధను-- జెడ గొట్ట బయ 
త్నింపకుము, చేతనై నవో, వాని “కున్న దానికంు విశేష 
మొనంగుము; వాని యథాస్థితిని (గ్రహించి. యందుండి 
పురోభివృద్ధి గల్లింపుము, అంకీయే కాని వాని కున్న దానిని 
వావతత యు 

మన ప్రార్థనలలో భగవంతుడు మనకండణకును 
దం(డ్రియని సజు తెంచుచ్య నిత్యకృత్యములలోమా[త్రము 
(పతిమానవ్రుని మనసోదరునిగా గణింపనిచో దానివలన నేమి 
లాభము? 

పకృతి 'యెప్పుడును బానిననుదుట నుంచు గాజు 
Mer న యో యనుమచ్చను-._ మొట్టమొదట. కేటీపి 
చేయుదము, ఎవ్వరియెడలను నసూయపొందకు:.:పు, మేలు 
చేయు (పతివ్య క్తి కిని జేయూంతనొనంగనంపిద్దు తెయుండుండు, 
న అ కికిని (బకిజీవికిని శుభము 
కలుగవలయునసనియే సంక కల్సింపుయు, 

సము[ద్రము నే లశ్నీంప్రుము; అలను లక్షీంపకుము., 
చీమకును చేవతేకును భేదము నెంచకుము, (ప్రతికీటక మును 


సేవ 65 


నేస్ను క్రీ స్తుపోదరుందే. అట్టిచో నొక కెక్కువవారనియు మటి 
మయొకరు దక్కువవారనియు నెట్లు చెప్పగలను? తనవర్మము 
సెనువ్నర్తించు ప్రతివ్య క్రియ మహనీయిండే, 

ఎంతవఅకు “నన్ను ముట్టుకోకు”? మను మం[త్రజపమే 
మఘూామత మై, వంటకుండ బే మో చేవతలై యుండునో, అంత 
వణుకు బార మార్థికముగా మోర పేక రాంయజాలరన, 

పరపా తార మొకజీవితము నర్చింపంజూలరా ॥ 
వేదాంత (శ వణము, Sa మున్న గువానిని 
ముందుజన్నమునకు విడిచి పెట్టుడు ! లోక సేవకై యీాశరీ 
రము నాహుతియొనద్పుండు!. . -తీవ్రతవస్సుచేసి నేను (హిం 
చిన మహా _త్తరసత్యమిది : (పకిజీవియందును భగవంతుడు 
కలడు. దృశ్యమానమగు నీ నమ_న్హజీవకోటియు నాతని 
న్వరూపమే. భగవంతు నెచట వెదకుట! ఎవడు జీవారాధ 
కుండో వాండే శివారాధకు(డు: ... 

నమ_స్తజీవ స్వరూపుని, అద్వితీయుని, విశేషము 
నాయా_ర్తనారాయణుని, నాదీననారాయణుని నమ న్త బేశీ 
యులశెల్లం బేదయగు నాభారతనారాయణుని, ---నా యిష్ట 
చేనత నర్చించుటక్షై  యన్నిజన్మమునై న నె_క్టెదనుగాక, 
చున్ని వేల = న ననుభవింతునుగాక ! 

పవ్నిత్రహృదయులు,  (పచండజదీచాదయులు భగవ 
షో smn దీనాలమై, నధఃకృతు 
లప సానుభూతికతన సింహ సాహసాన్వితు..__లొకలవమమంది 
టం స. సంఘాోద్ధరణనం దేశ 

5 


(౮ 


Cs 


66 వివేక సూర్యోదయము 


మును, నమత్వనం దేశమును జాటుచు యావద్భారత చేశ 
మునను సంచరింపవ లసియున్న ది, 

“ “అన్న మో రాముచం[దా 1 యని పలవించు 
నార్తులకు వుతబోధ "అందులకు? *” అని గురు చేవుడు 
(శ్రీరామకృమ్ణుండు) వచింపలేదా? భారతజనసామాన్యము 
శేవల పశుప్రాయమై జీవించుటకు. గారణ మజ్జానము, 
అవర జ్ఞానళూన్యత , జనసామాన్యము నుద్ధరింపని మనకు 
జాతీయత యనునది కలలోని వార్త...శాని యీ దోషము 
సనాతనధర్శమున కంటంగట్టుట తగదు, ఇయ్యది మన 
దోషము, 

ఆతు మోతు. జగత్క_ల్యాణములనిమి_త్తము (పపంచ 
మున నన్న్యాసి జన్ఫించుచున్నా (డు, పరఠమాతార ను తేన 
జీవితము నర్చించుటకై, ఆకనము నా ర్హనాదములచే 
జిల్లులు వడ [జేయు దీనజనకోటి కష్టములను దొలంగించుటకై, 
యనాథలకన్నీటి నాంవుటతై, పుత్రశోకనంత_ప్పలగు తల్లుల 
నోదాద్బ్చటకైై, యజ్ఞానులు, నధఃపతితులు నగు జనులు 
స్వశ_క్తిపై నిలుచుటకు వలయు నదుపాయముల నొన. 
గూర్చుట క్రై, జాతిముతశేదములను గణింపక నవు సమాన 
వకోటికి నిహపర సౌఖ్య దాయకమగు శా న్ర్రబోధ లొనర్చు 
టకై, (పతివ్య _క్రియందును స్మదాణమైయున్న (బహ్మృశ_క్తిని 
మేల్కొల్పుటకై నన్న్యాసి యా లోకమున ఇస్ఫాంచా 
చున్నాండు, 

అనాథలకన్నీటి సాపంజాలని..__ వారలక డుఫుంజిచ్చు 


సేవ gz: 


జల్లార్చ. బడు డన్న మును బెట్ట(జాలని_ధర మనిననూ 
"దేవ్రండనినను నాకు నమ్మకములేదు, ఎంతగొప్పసిద్రాంతము - 
లను [బకటించినను, నెంత న షు వేదాంతము - 
బాటీినను, బు_స్తకములను వాదములను నంటిపట్టుకొసి : 
యుండు ధర్తామును నేను ధరవమన. జాలను, కన్ను నుదుట. 
నున్నది కాని పీంపున లేదు, “మా మతధర్శము” లని మీరు: 
చెప్పుకొని గర్వించునట్టివాని నాచరణమున6 జూవుండు. 
ముందంజ చేయు (డు |! 

వునోవాక్కాయములను మార పరహి తార్థము నమ. 
ర్పింపవలయును, “మాతృదేవో భవ, వితృ దేవో భవ” 
యని మిరు పఠించియున్నారు, కాని నేను, *దర్శిద దేవో భవ, 
మూర్గ బేవో భవి” యని చెప్పెదను,._-పేదలు, ఆజ్ఞలు, 
నిరత రాసులు, దీనులు-.. వీరినే మోరు దై వముగా భావింప 
వలయును, దడీననారాయణ సేవ యే మహాో_త్తృమధర్మమసి: 
(గహింపుంయడు, 

హనుమన్శహోవీదడండే మీ కాదర్శపురుషుండు, జితేం. 
(ద్రియ చ్మక్రవర్హియు నద్వితీయధీ శాలియు నగు నాతండు రామ 
నామమందలి యఖండభ _క్రిచే.వాణభీతిని విడనాడి, యొ క్ర 
దుముకులో నము[ద్రము నెట్లు లంఘీం చెనో చూడుండు ! ' భగ 
వ ల్పేవకులమని గుర్తించి యట్టిమ పళోన్న తాదర్శము ననున". 
న, మో జీవితములను నియమించుకొనుండు.. ,.మోా రిట్ల 
దివ్యాదర్శమున స్కుపతివృతు లై నచో, ఉన్న ఆతాదర్శములును . 
వాని నవలంబించు ఏవధానములును న(పయత్న ముగా మో 


కలవడును. సను_న్తసంకయములను (దోసివుచ్చి మీ గుర్యా 
కను బాలింపం గంకణము గర్బకొనుయు, జస్థలిత బ్రహ్మ 
చర్యము నవలంబింపుండు-_.. ఇదియే పారమార్థికజీన ననరహస్యము, 
వేఖుమార్గము లేదు. హనుమంతోనిం గనుండో ఆతం డెట్టి భగవ 
. శేవకుయో | | ఆడర్శ్భమూ ర్తియో ! Sane పి 
ముచే, అద్వితీయపరా (క్రమముచే రావణుని రాతునసై న్య 
ములను హాహాకార మె త్తింపంగలిగిన మహావీరుం డాత;డు, 
చటి యొక న వైపున రావపదప ౦కజార్చకులలో నద్వితీయుండు 
సాతంటే, రాముచం ముని సేవించుటయే, రామాజ్ఞను బరి 
పాలించుటయే, యాతని జీవి తేచ, అందులశకై యాతండు 
- తనజీవితమును ధారపోయ సమక క్లైను, 


ఏడవ ప్రకరణము 
(పేమ 
చ, “హృదయము విప్పి చెప్పుదు ను 
హృద్వర ! యొక్కమహారహన్య మి 
- య్యదియె మదీయజీవితము 
నందు (గహించిన దివ్య నత్యమా ;_ 
(బితుకుసుడిన్‌ మహాేన్నత త 
రంగము లొక్కట తభ పెట్టగా 
"నదమలమై కలం బొకటి 
చక్క_6గ నద్దరిం జేర్చు జీవ్రనిన్‌ ;- 


పేమ 


“వివిధములైన యర్చనణు 

వి(శుత యోగ నుసాధనంబులున్‌ 
నవివరత త్తే (ముల్‌ (పకృతి 

శా న్ర్రము దర్శన హేతువాదముల్‌ 
అవిరళ దాన ధర్మ ములు 

నన్నియ. జూడ మనో(భమంబులే స 
(వవిమల్య-పేమ మొక్కకి (ప 

భావవభాసిత మెల్ల భంగులన్‌ , 


“మొదలును మధ్య మంత మను 
మూండు నెజుంగని సీకుం బుట్టి న్‌ 
హృదయములళలోపలన్‌ వెలయు 
(చేమనము[ద్ర మఖండమైె సదా 
ముదమున నిము నర్వ్వమును 
మాదముతోడుత నిచ్చి వేయుమో )- 
యదురడుగన్‌ శయంబగు సు 
మో! కోణమై స... "వెంటనే, 


““శమదమనంప దాన్విత ద్వి 

జ(పభుం డాది విపీలి కాంత న 
ర్యమునను వేయుచేలం దల. 

వన్‌ బరమాణువునందుయభాడ న 
త్యము (ప్రణయార వంబు-_పర ' 

మాత్ళునిరూ సె వెలుంగుం గాన నీ 


న్గాస్ర వివేక సూర్యోదయము 
సుమహీతరూప్రులంబె మన 
సున్‌ దను వాత్సుయు నర్చసేయుమిోా ! 
చ “పరమదయాత్మకుని 
ఇచాపహిోరరూాపము లిట్టు కన్సడన్‌ 
జరతలమందు రోయుదువె 
విశ్వమయాత్ము ? న భేదబుద్ధి నే 
నరుండు సమ _న్హమున్‌ (దికర 
ణంబుల. (బేవుకుం దాన్రుచేయు నా 
నరుండె మహేశ్వరున్‌ (ద్రికర 
ణంబులంగొల్బినవాండు చూడ(Xన్‌ .” * 
మాటలు కఠినములై యుండులగాక, (పేమ మేభావ 
నేరూపమును దాల్సినను నహజముగ నే జనులు (౫హింతురు, 
(వేమ, నిష్కాపట్యము, నహనము-.ఇవియ్‌ మనకు 
వలయునవి, జీవనమనంగా నేమి ? వికానము, (పేవు, కావున 
'సమ_స్తమైన (పేమయు జీవనమే; (సేమయీ జీవననియ మము, 
స్వార్థపరతయే మరణము, ఇహముననై నను బరముననై నను 
:నిదియే మ న త్కార్యాచరణ మే, వరపితా 
చచరణమే, జీవనము-.తేదభావమే మరణము, మానవ 
నూటికి దొంబదిమంది 
జీవచ్భవములు, పిశాచములు ఏలందురా, నాయనలారా! 


అశ్వ ఈ పద్యములు శ్రీ బులుసు వేంక కేళ్వర్లు (బి వ్‌) గారిచే 
ఇమాకోేరికపి మూఅమునుండి యనువదింపయుడిన వి ---అను, 


ప్రేమ 71 


(పేమవిరహితులు జీవన్నృృతులు, సానుభూతి కలిగి వర్తిం 
వుండు; వత్పలారా ! దీనులను, పేదలను, అజ్ఞులను, అధః 
కృతులనుగూర్చి పరిత పింప్రుడు_హృదయము _స్తంభించు 
పర్యంతము, తల దిము వట్టునంతవ అకు, చి త్తవి భాంతి 
గలుగునాయని తోంచున పంక పరితపి ౦ఫు:డు. అప్పు డీ 
శ్వర చరణో పాంతమున నాత్స్మృనమర్పణము గావించు 
కొనుండు. శ _క్తిసామర్థ కిములును దోడ్చాటును న|పతిహత 
బలమును నఫుకు మోకు లభించును, 

పరికింప్రుడు ధనమువలన నేమి (ప్రయోజనము! 
వేద్మపతిషస్టలవలన నేమి (ప్రయోజనము 1 పాండిత్యమువలన 
నేమి ప్రయోజనము? (_వేమయే ఫల(ప్రదము; దు ర్భేద్యకష్ట 
పరంపరల నెడి పర్వతములను విదళించి రాజమార్ల మేర్చ 
అచునది వ(జాయుధతుల్యమగు శీలము, 

సేమయు సానుభూతియు నే యెన్నంటికై నను మనకుం 
దరణోపాయము. [(పేవముయే యారాధన, 

ఒకరికిని మజియొకరికిని, oe మ 
(శవా ఇునకును జండాలునకును, దుదకు స్రీకిని బురువు 
నకును నడుమ నెట్టి భేదమును (జేవు పాటింపదు, (పేమ 
సమ_న్తవిశ్వమును న్వీయనిలయముగా నొనరించును. 

పమయీ విజయసింహానన మధిస్టించునది. మో 
సోదరమానవులను మోారు (పేమింతురా 1! చేను నెచట వెద 
కుట 1___ఈ ేదలును, ఈ దుఃఖతులును, ఈ దుర్చలులును 
డై నన్వరూవులు కారా? ముందుంగా వారల నేల యర్చింప 


72 వివేక సూర్యోదయము 


రాదు? గంగానదీకూలమున నూతులు (త్రవ్వనేల ? "వీరు 
(ప్రతిష్టల నెడి గాజుకా ట్రైవరికి గావలయును ? మాకం (బేమ 
కలదా ఉన్నచో, మో రఖండకశ_ క్లిమంతులు. మూరు 
స్వార్థ రహీతు లేనా ?ఐనచో,హ రి బహ్మాదులై నను మి మడ్డ 
gr ww; 

వికాసమే జీవనము, నంకోచమే మరణము, నమస్త 
ేమయు వికాసమే, నమ _న్తస్వార్థపర తీయు నంకోచమే, 
కావున( (బేమయీ జీవన నియమము, (పేమ గలవాడే 
నజీవు(డు, స్వార్థపరుండు మృత్మప్రాయుండు, "కావున నవ్యా 
జముగాం (జేమురవ్రుము, అవ్యాజ (పేమయే జీవననియమము, 

ఫు _స్హకములు, పాండిత్యము, యోగము, ధ్యానము 
---నివన్నియుం (శేవతోం బోల్చిచూచినచోం దృణ(ప్రాయ 
మనిపించును, ధూళి యనిపించును. (పేమయే నీకు దివ్య 
శకులను జేకూర్చును, (పేమయే భక్తి నొనంగును, జ్ఞానము 
నొనంగును ; (పేమయే ము క్రీ నొనంగూద్చును. 

(పేమ సత్యము, "ద్వేష మసత్యము ; ఏలన ద్వేష 
మ నేకత్వమునకు---భిన్న త్యమునకు దారితీయును. మాన 
వులనడుము ఛేదబుద్ధిని గల్పించునది చ్వేష మే, కావున నది 
దోషము, మిథ్య, అది వి చ్చేదనళ్రి, ఛేదములను గల్పించి 
వినాశము గల్లించును, 

(పేమ బంధుత్వము నొనంగూద్చును, వకత్వమును 
సమకూర్చును, బిడ్డతో. దల్గీయు, (గామముతో. గుటుంబ 
ములును, లోకమంతయు జీవజంతువులతోడను (జేనుమూల 


ప్రేమ 13 
మున నై క్యమురు గాంచుచున్నవి. (పేమయీ య స్థిత్యము, 
సాజో(భ్నహ్మముు మనకు గోచరించున దంతయు నాయడిర్భ 
తీయ _పేమన్వరూపమే ; ; అది యొకప ప్ప డధికముగను మణి 
యుకిప ప్ప డల్పముగను వ్య క్స్‌ కొమగుచుంనును, 'తారతమ్యుస్థికి 
యందువమూ[తమే భేదము, కాని యేకై కపేమత త్త మే 
నానాపకారములుగను భౌసించుచున్నది,. కావున మన 
శేర్పడుచున్నది నానాత్వనూ, యేకత్వనూ ? యని నర్వ 
కారగములందును మనము వి వేచింపవలసియున్నది, నానా 
త్వమును, "లేక భిన్నత్వమును గల్పించు విషయములను: 
మనము విడనాడవలయును, ఏక త్వమును గూర్చు వానిని 
'యోగ్యములని స్వీకరింపవలయును, ఇక్ల్లే మన తలంఫుల. 
యెడలను వర్తింపవలయును ; వానివలన విచ్చివ్నతయు 
భిన్నత్వమును సిద్ధించుచున్న వా, లేక జీవుల క న్యోన్య బాం 
ధవ్యమును గల్లించుచు, జీవనరంగమునం దంతటను నాశే 
పభావమును జూవుచుండు చై నము సిద్షించుచున్న దా 
వ న టన శ త 
మనము గై. గొనవలయును, తద్భిన్న మగు వానిని దోషపాకర 
ములని విడనాడవలయును, 

నర్వ మాళ్మయే, నర్వము నేనే. ఇట్లు భావించు 
జీవుండు నిర్ణలుండై యొప్పును. వానికే (పేమయన నేమో 
యర్థమగును, భయమువలనం (బేమకలుగంజాలదు; (పేమ 
నిలయము స్వాతంత్ర్యము, స్వేచ్య , లోకమును నిజముగా. 
చేమింపనారంభించునప్పుడే విశ్వమానవ సౌ్యభ్యాతమనలా 


సీ వివేక సూర్యోదయము 


చేమోా, మానవకోటి యనంగా నేమో, మనకు బోధవడ. 
గలను, 

బుద్దుని మహోప బేశ వాక్యములను నురింన్రుండు : ౪ 
యువబేశ సందర్భమున నాత, డెట్లు తన (పేమమయనంక 
ల్పమును (ఖాక్సశ్సిమదిశలందును, ఉ _త్తరదథీణములందును, 
ఊర్థ్వదిశయందును, అధోదిశయందును, అఖండము, అనం 
తము, దివ్యము నై వెలయు తన (పేమ సర్వజగ ద్వా గప్ప 
మగుపర్యంతము నెట్లు (పనరింపంజేసెనో న్మరింవుండు. అట్టి 
భావము మోకు జేకూరినంత నే నిజమైన వ_క్షిత్వ మమరు 
చున్నది. 

నమానాంతర శేఖలవలె నరినవూనముగా రెండు 
శకులు జీవనరంగమున నొకదానినరన నొకటి (ప్రవ ర్తించు 
చున్నవి, ఒకటి “అహం” (నేను) అనుచుండును, రెండవది 
“నాహమ్‌” (నేనుగాదు) అనుచుండును, ఇవి మానవునంచే 
కాక, మృగములందును, మృగములందన నేల, య త్యల్ప క్రిమి 
శీటకములందునుగూడ గోచరించుచున్నవి, నరుని బట్టి 
గోళ్లతో, జీల్సి వేసి వే(డిగెత్తువ తావు పులి తన పిల్లలను 
రటీంచుకొనుటకై_ (ప్రాణము నర్భించుచున్నది, జంకును 
గొంకును లేక సోదరమానవులను జంఫవు పరమదుర్భార్థుండు 
పస్తుండియున్న తన యాలుబిడ్డలను గాపాడుకొనుయత్నమున 
చిన్నంకోచముగా (బాణము నర్శింపవచును, ఇటు న్నాక్నీ 
టం. దంతటను నీ వ. Se Bee 
చున్నవి, ఒకటియున్న చోట రెండవదియు గోచరించును, 


పేమ 75 


ఒకటి సార్థపరత్వము, "రెండవది స్వార్థ రాహిత్యము, ఒకటి 
పరి గహణము, చరెిండవడి పరిత్యాగము, పీ వీవీలి కాది(బహా 
పర్యంతము లోకమంతయు నీ రెండుశ కులకును (గడా 
రంగము, దీనిని నిరాపింపనక్క_అలేదు. ఇది యెల్లరకును 
చేట తెల్ల మే. | 
జగత్కి_ 9 యయంతయు, జగత్సరిణామమంతయు, నీ 
రెండు నూలకారణములలో నొకచానిమో:దనే, అనయా 
స్పర్థమిా(దనే, పోరాటముమోద నే, యాధారపడియున్న 
దనుటకు సమాజమున నేపతమునకుంగాని చెల్ల దు. (ప్రపంచ 
మంతయు (గోధవై రములసె, స్పర్థాక లహముల పె నాభార 
వడి నడచుచున్న దనుట శవ్వరికిని దగదు. ఇవి లేవని మనము 
చెప్పుట లేదు, కాని రెండవశ _క్రియుం బనిచేయుచున్న దనిన, 
వేదనుట ఇవ్వరికి నధికారములేదు, ఈ “నాహం”, ఈ 
త్యాగము ఈ (పేమ, ఇది యే జగత్తునం (బత్యకుశ క్రి 
యనిన, కాదని యెవరు నిరాకరింపంగలర 1 రెండవదగు 
వైరము కేవల మూ వేమ నపార్ధము చేసికొని దుర్వినియోగ 
మొనర్చుట యేశాని మటియొక టి కాదు. (మశ క్షి తియ్‌ స్ప 
ర్థను వైరమును వెబువరించుచున్నది; వైరమునకు నిజ 
మైన మూలకారణము (పేమయే, కచేయహాండు మంచి 
వాంబే, వాని పర మో బ్లేశమును మంచిచే, అది కేవలము 
(గేయశ్ళ కిని జెడదారిని బెట్టుట యేకాని మజియొకటికాదు, 
ఒకడు మజియొకని వధించువో, బహుశః తన బిడ్ణయందలి 
(వేమా వేశముచే నట్టు చేసియుండవచ్చును, వాని (పేను 


78 : వివేక సూర్యోదయము 


"లోకమున గల కోట్లకొలది యితరమానవులను' గాదని, 
తన బీడ్డయ గాడి కోణమున బంధింపంబడియున్నదది, పరిమితమై 
యున్నది. ఐనను నది [పేమయే, 


ఎనిమిదవ ప్రకరణము 
ఆచారసం పదాయములందలి గుణదోషములు 


వ్య ని శాశ్వతముగా నవకాజమున కధీనమునర్హుట 

వలనను శివనం(పదాయములచే నేర్పడు నిర్చ ంధయుత 
నాకర కా మువలనను గలుగు ఫలిత మునకు oe మాత్భ్ళ 
భూమి దివ్యనిదర్శనము. ఈ దేశమున శానశ్ర్రువిధుల ననున 
రించియీ జనులు నంతాన మును గనుచుందురు, యావజ్జీ వము 
ఇాశ్ర్రవిధిని పే ధముల ననునరించియే వారిభోజనపోసీయ 
ములు; విహహాదినంస్కారములును నట్టి వే తుదకు మరణ 
మును ఇాశ్ర్రవిధి ననునరించియే, ఇంములల యొక గొప్ప 
సుగుణము నువిడిచిన చో, ఈక రిన శికణమం తయు దోషభూయి 
ష్టమని చెప్పపలసివచ్చును. సుగుణమేమనం దరతరముల 
నుండియుర్మబతిదినము నభ్య నమైయుండుటచే నల్పయత్నము 
తోడ నేచాలచ న్‌ (గా నేయొుకటిరెండుపనులో జనులు వేయం. 
గలుగుచుందురు,. మూడు మట్టిగడ్డ లయొక్క_యు. గొన్ని 
పుడకలయిక్క_యు సాయమున నీ బేశమునందలి వంటవాడు 
గాని, వంటక త్లెగాని సిద్దముచేయంగలుగు రుచ్యమగు నన్న 
మును గూరయు భూతలమున మజియెచ్చటను లభింపవు 
ఇమ్యాకులనా టి సాధనసామ(గియగు నొక్క_రూపాయి విలువ 


ఆచారసంప్రదాయములండలి గుణదోషములు 77 


గల మగ్గముతో, చిన్నగోతిలో నుంచయడిన కాళ్లతో, గజ 
పెరువదిరూపాయిలు.. ఖరీదుచవేయు నన్నని జరీబట్టలను 
నేయుట యీ 'ేశముననూ [త్రమే సాధ్యము, చినింగిపోయిన 
యొక చాప (ప్రమిదలో బెట్టయడిన యొక యాముదపు 
వీపము-_-నిటువంటి. సాధననంవదచేం బండిత్మపకాండు 
లుత్సన్నమగుచుండుట యీ చే దశమునశే, అంగవె వైకల్యపుటం 
దవి కారవు. బెంగ్లాము నెడ నఖండమవూాలీలమగు ననుఠాగ 
మును, అభాగ్యప్రుటవకతవకవ్య క కియగు మగనియెడ నా 
జన్నాంతమగు పతిభ_క్రియు చ తకుటు యీ డేశ 
ముననే, ఇంతవజే స 

కాని యివి యన్నియు. గేవలనిర్జీ వయం[త్రమువ లె 
నడచు. జనులచే నొనర్పంబడుచున్నవి;-___మనోవ్యాపార 
దవత నేదు, హృదయవి కానము "లేదు, జీవవై తన్యము "లేదు, 
ఆవ్మాపసారము లేదు; ఇచ్భా(ప్రక వము లేదు, అనందోత్క_ర్ష 
చేదు, త్మీవదుఃఖానుభూతియు లేదు; నిర్భాణ(ప్రతిభానంచల 
నము లేదు, నూతనక త్త పజిజ్ఞాన లేదు, నూతనవిషయ గుణ 
(గహణమే లేదు, పట్టి మా నసమునుండి మబ్బు లెన్న (డును 
దొలంగవు, - ఉదయ భానునండీ ప్పచి(త్ర మీ హృదయమును 
రంజింపంజేయం. జూలదు. ఇంతకం కెనున్న తేస్థికి కలదా, లేడా 
యను విషయమే యీ మనస్సునకు. దట్టము; తనో, నమ 
కము కలుగదు; కలిగానో, (వయత్నము కొజవడును; 
ఒక వేళ6 (బయత్నమును నబ్బెనో, ఉత్చాహలోపము దానిని 
నాశనముచేయును, 


78 వివేక నూర్యోదయము 


నియమానుసారము మనుటవలనమా।త్రమే యాన్న 
త్యము గలుగుచో, వంశొనుగ తాణార నసం|పదాయము 
లను “తు, చి తప్పకుండ బరి పాలించు టొాక్క_ కు సుగుణ 
మగుచో, నొక చెట్టుకంశు వి శేపసుగుణనంపన్నుం జెవ్వండో, 
ఒకరై లుబండికంచు ఏశేషభ క్తుండును విశేవ మహాసీయు. 
డును నివ్వండో, చప్పుడు.  జాయి (ప్రకృతినియనుము 
నుల్ల ంఫీంచు శువ్షరై నను, ఎన్న(డై నను జూచిరా! 
పశువులు పాపముచేయు అబవ్యనై నను చెబు(గుదురా ? 

వెట్టినమ కములను మూథవి శాషనములను బోధించి 
జనులచే సత్మా_ర్యములను జేయింపచేల? జనులను న్వతం 
(తులను జేయుండు, వారినంకెలలను వఏదళింపుండు---అనియే 
నేను ఘూోపీంతును, బురదవే బురదను గడుగలలమా ? 
దాన్యముచే డాస్యమును చాఆఅం[ద్రోలం గలమా ? వది. 
ఒక్క-నిదర్శనము జూపుండు. నమాజమునిమి_త్తము నర్వ 
సుఖేచ్భలను ద్యజింపంగ లిగిననాండు సీవ్ర బద్దురడు వై. (పకా 
శింతువు, ము కడ వై వెల్లొందుదువు, 


తొమ్మదవ ప్రకరణము 
వి ద్య 
రుడ్య యనగా నేవి? పుస్తక పాండిత్యమా ? కాదు, 
వివిధశాన్ర్రజ్ఞానమా + అదియు గాదు, బ్రిబానవాహినియు 


దద్వ గ్ట్‌_క్రీక ర ణమును నేశిశమవలన స్వాథీనమై, ఫలప్రద 
మగునో యదియీ విద్య; అదియే విద్యాభ్యాసము, "దేనివలన. 


విద్య 7% 


దరతరములనుండియు నిరంతర బలా త్కారముచే నిచ్భాశి క్తి 
_న్వబ్బమై నేం డించుమించుంగా వినాశము పాలై నదో, 
"చేస్మపభావమున నూతనభావములమాట యటుండంబూర్వ 
భావములును నొకటొకటిగా నంతన్రానమగుచున్నవో, 
అదియా విద్యాభ్యానము 1 ఎయ్యది మానవుని మెల్లంగా 
యం[తముగా మార్చి వేయుచున్న దో యడియా విద్యా 
భ్యానము ?__అఆలోచింవుండు. యంత్ర ప్రాయముగా సజ్జనుల 
మైయుండుటకం కె న్వతం(త్రెచ్బాజ్ఞానపేరితులమై తప్పు 
వేయుట మొనను దివ్యమని నా యభిప్రాయము. 

విద్యయనంగా మో తలలోని కెక్కింపంబడిన విషయ 
చాహుళ్యము కాదు, జీర్ణము కాక కలంత. బుట్టించు నానా 
విషయముల కలగూరగంప కాదు, ఉజ్జీవనక రము, ధైర్య 
వీర్యజనకము, శీలనిఠా అణనమర్థము నగు భావములను 
గ్రహించుటయే (విద్య; అదియే) మనకు వలయునది. ఐదు 
భావములను (గహించి వానిని మీ జీవితముగా, శీలము7గా 
నొనద్చుకొనంగలిగితిరా, పెద్ద ఫెండా గా రమున౦తను 
గంఠస్థముచేసిఫా నవానికొంకు విశేపవి ద్యావంతు లసందగు 
వారై. దీపింతురు. విద్య కేవల భావరాశిమైనచోం బు స్తక 
భాండాగారము లే మునిపుంగ వులనియు, విజ్ఞాననర్వన్వము లే 
బుమీశ్వరులనియుం జెప్పవలయును, 

అన్య భావలో నన్యుల భావములను “బట్టీపట్టి, వానిని 
మెదటినిండ దట్టించుకొని యేవిశ్వవిద్యాలయ వదదములనో 
సంపాదించినంత నే వ డ్యావంతుల మనుకొనుచున్నాతు 


30 వివేక సూర్యోదయము 


కాంబోలును |! ఇదియా విద్య ? మా విద్యాగమ్య మేమి? 
'గుమసాగిరిియోా, *ీలాయరుపదివి యో, ఉ_త్తమపకుము, 
“డజెప్య్యూటి మేజి సే టొపదవి” యో. ఇం తేక దా? దానివలన 
మిోకుంగాని, చేశమునకుంగాని యేమి వురుపార్గము ? అన్న 
డానమునకుం జేరుపొందిన భారతవర్ష మున, “అన్న మో 
రానుచం[దా !'” యని పలవించు నా ర్హనాదము లెట్లు విన 
వచ్చుచున్నవో, ఆకనము నెట్లు చిల్లులు వడంజేయుచున్నవో 
కనుండు, మో విద్య యా యారర్తిని బాం జూలునా* 
జీవననంరంభమునకు జనసామాన్యమును నమరముచేయ, 
జాలని విద్య,--- శీలబలమును, లోకహితకాంతను, సింహా 
సాహనమును వెలువరింవంజూలని విద విదయ నందగునా? 

"దేనివలన శీల మేర్పడునో, మనోబల మభివృద్ధి 
శందునో, బుద్ధి విక సించునో, స్వశక్తి కసె నిలుచుటకు నం... 
నెయ్నుది సమర్ధుని జేయునో_ అట్టి విద్యయే మనకు వలయు 
నది. విచేశీయ నిరోధమనునది ేకండ, మన విజానమందలి 
వివిధశాఖలను--- వివిధశా్ర్రృములను-- వానితో బా 
టాంగ్ల భాషను బాశ్చాత్య భౌతిక శా స్ర్రమునుసై తము నేర్య 
వలయును; మన పరి(శమలను వృ _త్తీవద్యలను బజెంపొందించు 
పారిశ్రామిక విద్యలన స్నృటిని మనము నేర్వవలయును, తన్తూల 
మున నుద్యోగముల కై --- సేవకావృ పైక _-(పాకలోడు 
టకుబటు లాత రతుణార్థము వలయున దంతయు నార్జించు 
కొనుటయే-కాక్‌, మాత చాధలు వచ్చినను భయపడనక్కఅ 
చేకుందుము, 


విద్య 81 


మనలను ధీధల నొనర్పటయీ నమ_స్తవిద్యా భ్యాస 
మునకును, సనమ_న్ఫశితమణమునకును బరమ[పయోజనమై 
యుండవలయును, మనలను వికానము నొందించుటయే 
సమన్త శికుణమునకును బరమావధి, దేనివలన నిచ్చా 
వాహీనియుం దత్స)కటనమును స్యాధీనమై ఫల[పదమై 
మయొప్పునో యదియే విద్య, జగ్మదహస్యములలోనికిం జొచ్చి 
కార్యసిద్దిని గనంజాలునట్టి (బ్రహట్హండ మైన సంకల్పశక్తి, 
సాగరగర్భమునకుం బోవలసివచ్చినను, స్వయముగా మృత్యు 
"దేవత సదుర్కొనవలసివచ్చినను జలింపని య(ప్రతివాత 
నంకల్పబలము, ఇనుపకండలు, ఉక్కునరములు.___ఇవియే 
మన దేశమున కిప్పుడు వలయునవి, మనలను ధీఠల నొనర్పం 
గల మతము, ధీరులనొనర్బ్సంగల సిద్ధాంతములు, సర్వతో 
ముఖముగా ధిరుల నొనర్పంగలవిద్య---ఇవియే మనకు వల 
యునవి, 

ఐరోపాఖండమున వివిధపట్టణములలో. బయనించు 
నపుడు అచటి పేదలకు సె తము గల నదుపాయములును 
సౌఖ్యమును విద్యయు మన బేశీయుల టైన్యావస్థను దలం6పు 
నకు. బెచ్చుటచేం గన్నీళ్లు గాద్బవాండను, ఈ వ్యత్యాస 
మునకు. గారణమేమి ? విద్యయేయని చేను బొందిన నమా 
థానము, విద్యవలన, ఆత్సువిశ్వానమువలన (మట చేని 
వలనను గాద్సు, అంతర్లత(బ్రస్మాము వారియందు మేల్కొను 
చున్నది; మనయందలి బహ్మమో, ని దపోవుచున్నది. మడి 
మాన్యములనునవి లేక, చేత గాపైనలేక, యధఃకృతులై, 

6 


82 వివేక సూర్యోదయము 

వెట్టివాలకముతో, బుద్దిమాంద్యముతో,___ నొక కజ్జయు 
డానిచివర: గట్టంబడిన చింవిగుడ్లల మరా టయు---నీమా [తఫ్పు 
టా నీతో, బేలదూవులతో--- నై ర్లాండ్‌ చేశమునుండి 
వలన వచ్చువారిని న్యూయాడ్కలో నేను గమనించు 
వాడను, ఆజునెలలలో 'వేటుదృశ్యము.----ఆ వ్య క్రియే 
ఠీవితో నడచుచుండును, దుస్తులు మాజును, కన్నులలో 
గాని యడుగులలోంగాని దైన్య మేమియుం గానరాదు, 
కారణము ? నంబేశమున నంజటీచేతను నాతం జేవగించు 
కొనంబడుచుండేనని_ యేక (గీవముగా నమ_న్హ(ప్రకృతియు 
వానితో, “నోరి పుల్ల య్యా ! సీకింతకం'కు గతి లేదు, 
బానినవై వుట్టినావు, బానిస్నవ్నై నీవుండవలయునని చెప్పు 
చుండెనని మన వేదాంతము. ెలువును, వుట్టుకనుండియు 
నట్టు వెప్పంబడుటచేం పుల్లయ్య దానిని నమ్మి తా నత్యిల్పు, 
డనని (ఛమించినా(డు, వానియందలి సనా సిహీతమై 
పోయినది. కాని యమురిశాలో. గాలిడినంత నే___ోఫ్రుల్ల 
య్యా, నీవును మావలెనే మానవుండనవ్రువమూనవుంజే సర్వము 
సాధించియున్నాండు ; నిన్ను, నన్ను బోలు మానన్ర(డు 
కూడ నరగ్షముసాధింపంగలండు; ఛ్రైర్యము నవలంబింవుము!” 
అని నానాదిక్కులును ఘోమీంచినవి,. వుల్లయ్య తల 
యి_త్రైను, అది నిజమేయని (గహిం చెను, అంతిర్షతమగు 
(బ్రహ్మము మేల్కొ_ నెను, “ఉ త్తిష్టత జాత (పాప్యశరాన్ని 
బోధతి*.. లెమ్ము, మేల్కొనుము, గమ్యు[పా_ప్రిపర్యంత 


———_ 


+ కథోపనిషత్తు, 18, 4 


విద్య కఫ 


మాంగవలదు” అని (ప్రకృతియే వానికి. జాకెనని చెప్త 
నగును, 

స్వ చేశ మున నై ర్లాండ్‌ చేశీయుని స్థితివలెనే మవ 
బాలుర విద్యా భస్యానమంతేయు6 బెడ దారిని? బట్టుచున్న డి. 
అం చేగుణమును లేదనుట కాదు, కాని యందలి లాభములు 
కంచు నష్టములే మెండు, అది మనలను ధీరులను జేయు 
విద్యగాదనునది మనము గమనింపవలసిన మొదణిఏవయము. 
కేవల వ్యతిరేక విద్య యది, వ్యతి లేకవిద్యకం మె, అత్మనిరసవ 
ముపై నాధారపడియుండు నిక్షణాముకంెకు, మరణము మేలు. 

మన మెందులకును గొటజగానివార మని, వట్టియనాన 
తరవులమని, నేర్చుకొనియున్నాము. మన చేశమున వహ 
సీయు లుద్భవించియుండిరని మనచదువు మన శెన్న(డును 
బోధించిన పాపమున( బో లేదు, సార్థకమగు విషయముటు 
మన కెన్నంకును బోధింపంబడలేదు, మన కాలుసేతుల 
నెట్టుపయోగించుకొనవలయునో కూడ మనము చేర్భము. 
ఫలిత మేమి ? అర్థశ తాబ్బమునుండి సొగుచున్న యిట్టి విద్యా 
విధాన ముపజ్ఞావంతుండని చెప్పుదడగు నొక్క_వ్య కినై నను 
వెలువరించియుండ లేదు, ఉపజ్ఞావంతుండగు. (పతివాండును 
సీచేశముభోయగాక మటియేయితీర దేశముననో విద్యాభ్యా 
నము నొందియున్నాండు ; "లేడా, మాలిన్యవిమోచస 
మునక్షై యక్టివారు మరల (ాచీన విశ్వవిద్యాలయ 
ములకు_గరుకులవానముల_క రిగియున్నా రు, 

(పలివ్వ క్షియందును బరిఫూరత నంతసిదముగసే 


త్రి వివేక సూర్యోదయము 


కలదు, తత్ప్రకటన మే విద్య. జ్ఞానము మానవునకు స్వత 
న. బాహ్యామునుండీ జ్ఞ హు కలుగుట లేదు, మాన 
న్‌ తెలిసికొనియున్నాం " డనునప్పుడు, వస్తుతః చెప్పు 
నెడలం గనిపట్టియున్నా (డు? లేక 'నిరాణా దిత మొనర్చి 
యున్నాడని చెప్పవలసియుండును, ఇస్తే మానవుండు “నేద్చ 
హొానుచున్నాలిడనునది నిజముగా నాతం డఖండజ్ఞాననిలయ 
మగు తనయాత్సను గప్పియున్న యజ్ఞానావర ణమును 
(దా త్కాలికముగాంల దొలంించుకొసి “కనిపట్టుచున్న” 
భంగకతియే కాని మటీయికటి కాదు, న్యూట ననునాతండు 
రు త్వాకర్ష ణళ క్త్‌ని (Gravitation) గనిపట్టినాండని చెప్పు 
చయుందుము, అది యాతనికొజుకు నిరీషీంచుకొసి మయొకమూల. 
"హారం డెననియా తాత్పర్యము? అది యాతని మానస 
'ముననే యుండెను; సమయము వచ్చినంత నే దాని నాతండు 
శనుంొనినాండు, లోక మింతవణకు (గహీంచిన జాన 
'నుంతేయు మాననమునుండియే కలుగుచున్నది; అనంతవిశ్వ 
"భాండాగారము నీమాననమున నే యున్నది, నిన్ను పీమానస 
మును బరిశీలింపంజేయుటకు చాహ్యా(ప్రపంచము కేవలము 
సూచనను... నమయమును-గల్సించుచున్న ది, కాని పరి 
_శీలనవిషయముమా।|త్రమెప్పుడును_ నీమాననమే, శేయు 
చెట్టునుండి పండు (క్రింద(బడుట న్యూటనునకు (అందేది యో 
(వకృతినియమముండునను) సూచనకా నాతడు తన మా 
నసమును బరిశీలించుకొని తన వూర్యానుభవముల నన్నిటిని 
బునఃపరిష్క_రించుకొనినంత నే యాతనికి వానిలో నూతన 


విద్య రిక్‌ 


మగు నమన్వయసూ[(తము పొడక్టును; దాని కాతండు 
గురుత్యాకర్ష ణనియమెము (Law of gravitation) అని శే 
రిడెను. ఈనియమము సేలసపండులోంగాని, భూగర్భమున 
మజిచేనియందుంగాని లేదు, 

కావున వ్యానహారికము గానిండు, పారమార్థికము: 
గానిండు, జ్ఞానమంతయు-__విద్యయంతయు.---మానవమాస 
నముననే కలదు, పెక్కె_డల నియ్యది యావృతమె కను 
గొనంబడకుండును ; ఈయావరణము (క్రమముగా. దొల 
గింపంబడునప్పుడు మనము “గహించుచున్నా”మని చెప్పు 
దుము ; మజీయు దీనిని దొలంగించిన కొలండియు జ్ఞానాభి 
వృద్ధి కలుగుచుండును, ఎవ్వనియందుండి యీ యావరణము 
తొలీలసచుండునో యాతండే జ్ఞూనాభివృద్దిగాంచుచుండు. 
మానవుండు ; ఎవ్వవియం దిది సాం|డ్రమెయుండునో యాత 
జే యజబ్ఞాని ; ఎవ్యనియందుండి పూ_ర్తిగా దొలలగానో' 
యాత డే జడా మూననమున జంట చెకుముకి జాతి : 
యందలి యగ్నిక ఇమువ లె నున్నది; దానిని వెలువడ; 
జేయు నంఘటనమే వలయు నొజుపిడియని చెప్పవచ్చును.. 
నమ స్తజ్ఞానమును నమ స్తశ కియు నంతరంగమున నే కలవు, 
న కలని యు (బకృతిరవ; స్యములనియుం 'జెప్పయి జెడ్‌ వన్ని 
యు నంతరంగమున. గలవు. సతు క్లజాన మూల జీవాత్తయం 
దుండి వెలువడుచున్నది, మానవుడు జ్ఞానమును (బకటించు 
చున్నా(డు, నర స్య రగా, శాశ్వతముగా, నున్న జూన 
మును దనయందు. గనుగొనుచున్నాండు, 


#6 వివేక సూర్యోదయము 


ఎవ్వడను నెన్నండును _ నిజముగా నన్యులవలన 
శేదియు. నేర్చియుండ లేదు. (ప్రతివ్య_క్రియుం దనకుం దానే 
జేద్చకొనవలసియున్నది, విషయమును (గహీంప నుద్య 
బంంచయటవై. చాహ్యాగురు వంతేథురుని మేల్కొ_ల్పు సూచన 
మూత్ర మొనద్చృచున్నాండు, మన ఖావనావలోకనశ కుల 
వలన విషయములు మనకు విస్పష్టముకా నాత్మయందు 
వానిని దర్శించుచున్నాము. ఎకరములపర్యంతము భూమి 
నా(క్రమించియుండు మహావటవృతమంతే యు. (బాయిక 
ముగా నావగింజలో నెనిమిదవవంతుకంశొ: 'బెద్దదికాని 
చిన్న మట్టి గింజలో నిమిడియుండెను ; ఆ శ_క్రినంఘాత వుంత 
'యునం దిమిడియుం జెను, (బహోండ మైన ధీశ క్రి జీవకణమున 
నణంగిమణంగి యుండునని మనకు. చెలియును, ఇది విపరీత 
ముగా మనకుం దోంవవచ్చును, గాని యథార్థము. (పతి 
వ్య_క్తియు నొక జీవాణువునుండి వెలువడియున్నది, మన 
శ క్రులన్నియు నం దణంగిమణంగి యున్నవి, అవి యాహో 
శమునుండి వచ్చినవని మిరు ెప్పంజాలరు, ఏలన నాహో 
తమును దెచ్చి కొండంత యెత్తు గుట్టలు వేసినను, నందుండి 
వెలువడు శక్తి యేముండును? గర్భ్చితముగ నే కావచ్చును, 
కాని జీవాణువునం దఖండశ క్షి కలదు, అటులనే నరునకు 
జలిసినను, దెలియకున్నను, వానియాత యఖండశ క్తి 
మంతము, తత్స) కాశము కేవలము డానిని గుర్తించుటతోం 
గూడుకొనియున్నది. 

ఆత్మజ్యోతి య నేకులలో మజుంగుపడియుండును, 


విద్య 87 


ఇయ్యది యినువపీపాలో నుంచిన దీపమును బోలును, అం 
దుండి కాంతి లేశమును వెలువడ(జాలదు, పర్యవసానమున 
గాజువ లె స్వచ్చుమై (వ కాశించుపర్యంతము నె వై ర్హుల్యస్వార్థ 
రాహిత్యములచేం గవుముగా నీయావరణసాం(ద్రతను 
శీణింపంజేసికొననగును, ఎందుండి యంతర్జ్యోతి యథాస్థితి 
యందు. గాంచనగునో యిట్టి కాచనంపుటముగా హత 
యినుప కజ్రుటముకనత వాం (శ్రీరామకృష్ణుండు. 
"మొక్కను మన మెదుగంజేయంజూలని చందమున నే 
బిడ్డకును మనము బోధింపంజాలము, మొక్క_ తన న్వభావ 
మును దానే సెంపొందించుకొనుచున్నడి, అస్లు బిడ్డయుం 
దనకుందా నే బోధించుకొనుచున్నది, న్వీయనూర్లమున వికా 
నము నొందుటకు మనము దాసికి. దోడ్సడ లము, అంతి 
య్‌, ఆటంకములను దొలలగించుటయీకాన్ని లేనిదానిని 
మనము తీసికొని రాంజాలము, ఆటంకములను దొలంగించి 
నంత నే జ్ఞానము స్వతస్పిద్ధముగా వ్య కృమగుచున్నది, మొక్క. 
సులభముగా వెలువడ. గలుగునట్లు మట్టిని గాంచెము గుల్ల 
కాఆఅంజేయుండు, వజంతువును నమలి వేయకుండునట్లు మొ క్ర 
చుట్టును గంచెవేయుండు. దానికి వలయు మట్టిని సీటిని 
గాలిని నమకూర్చి గింజ తన శరీరమును నిరించుకొనుటకు 
నలయు పదార్థములను జేకూర్చు(డు, మిక _ర్భవ్యమంతియె. 
'మొక్క_ తెనకు వలయుడానినంతేయు స్వా భావికముగ నే 
గహించును, నీరు మొడలగువానిని జీర్ణిం చుకొని నహజ 
ముగనే వికాసము చెందును, బెడ్డవి ద్యావిషయము నిట్టి చే, 


88 వివేక సూర్యోదయము 


బిడ్డ తానే విద్య నేర్చికొనుచున్నది, తాను బోధించు 
చున్నానని భావించిన చో, నుపాధ్యాయ.. డంతేయు బొడు 
చేసినవాండగును, నూనవుని యంతరంగముననే నమ్మ 
విజ్ఞానమును గలదు వలయునది (ప్రబోధము ; అదియే, 
యుపాధ్యాయుని పని, కాలుసేతులను, గన్నులను, జెవులను 
నరిగా వినియోగించుకొనునట్లు బుద్ది నుపయోగింపనేద్చు 
కొనుటకుంగాను బాలురకు మనము కేవలము తోడ్పడ 
వలయును, 

ఎవరో చెప్పినమాట విని తాను దనగాడిద గుజ్జముగా 
మూజుటకుంగాను దానిని. బడంగొట్టినవాని హన మన 
చాలురకు విద్య నేర్పయబూనునట్టి విధానము విరమింప(బడ 
వలయును, తల్లి దండ్రు లనుచి తాధిపత్యమును నెణవుచుం 
డుటచే మన బాలుర వికానము నొందుటకు నహజావకాళ 
మును బొందంజాలకున్నారు, సాఫల్యము నొందుటకు నదవ 
కాశము నొందందగిన (ప్రవృత్తు లనంతేముగాం (బతివ్య క్ర 
యందును గలన్ర. ఒరులను నంన్కరింపవలయునని బలా 
త్కారముగాల. (బ్రయక్నించుచో, సిద్ధించున "దెప్పుడును 
నపజయ మే, ఒకనిని మారు సింహము గానీయకుండిన-చో, 
నాతండు జిత్తులమారినక్క యగును, 

“అగును, కలదు) అనెడి నిరా అన మన్వయళీలమగు భావ 
ములనే (ప్రకటింపవలయును, *లేదు, కాదు? అనెడి నాస్తిక 
వ్యతి లేకభావములు జనులను వట్టి దుర్చలులను చేసి 
చేయును, “సీకుం జదువురాదు, నీవు వట్టిశుంఠవు, మూర్థుం 


విద్య 89 


డవు” నని యీవిధముగా నిరసించుచు, తల్లిదం|డులు నడా 
తమ బిడ్డలను జదువను (వాయను వేధించుచుండుటయు, ' 
సర్వసాధారణముగ”, ఆవిడ లకే 'తయారగుచుండుటయు” 
మోకు. గాన్పించువిషయ మేకదా ? దయార్ష) హృదయు లై 
మంచివూటలను చెప్పి మోర వారిని (బోత్సహించిన 
యెడల, నకాలమున వా రభివృద్ధినొందితీరెదరు. నిర్వాణ 
సమన్వయశీలమగు భావములను మీరు జనులకు. దెలుప. 
గలిగినచో, (క్రమవికానమున వాడ ధీరులై న్యశ_క్టిమె 
నిలువంగలుగుదుఠు. భాపూవాజుయవిహయములలో నేమి, 
కళాకవి తావిషయములలో నేమి, నర్వవిషయములందును: 
జనులు తమ భావములందును (గియలందును బాల్చడు తప్పు 
లను [(బకటించుటకాక,  యాయావిషయములను వారు 
చక్కంగా సిర్వహించుమార్షమును దెలుపవలయును, 
బోధనవమనునదడి బోధితుల యక్క_అల కనుగుణముగా 
నుండవలయును, పూర్ణజన్మసనంస్కా_రముల ననునరించి 
మసః(పవృత్తు లేర్పడుచున్నవి, కావున శిష్యుని పవృ త్తిని 
బట్టి బోధింపుండు. ఎల్లరను వారివారి స్థితినుండియే మనము 
శేవనె _త్తృవలయును, “'సురోగవింపంజేయువలయును, ఎందు 
లకును గొజుగానివారని మే వునుకొనినవారిని సైతము 
గ్రీరామకృమ్ణుంజెట్లు (ప్రోత్సహించి నూతన ఛై ర్యోత్సాహ 
ముల నొన(గూర్చి వారల జీవనవిధానముశే మార్చి వై చెనో 
మేము కన్నులార: గాంచియున్నాము ! ఎవ్వని (ప త్యేక్యపవృ 
శ్రీని నాతడు చెడంగొట్టి యెజుంగండు: అత్యంత పతితులకు 


20 వివేక సూర్యోదయము 


సెత మాశాజనకములును శ్ర ర్యోత్చాహకరములు నగు 
వచనములనే పలికి వారల నుద్ధరిం చెను, 

స్వాతంత్ర్యము లేని చే వికాన మెన్నంటికిని గలుగం 
జాలదు, ఈ శ్రీకి స్వాతం[త్యమును, ఈ బిడ్డకు మోతు 
మును నేను సాధింతు నని మాలో నెవ్వరై నను జెప్ప 
సాహసింతురా, అది (భమయని, ముమ్మూటెికిని ఛభమయని, 
చెప్పెదను, లేనిపోని జోక్యమును గల్పించుకొనకుండు! వారి 
నమన్యలను వానే పరిష్కరించుకొందురు. సర్వజ్ఞుల మను 
కొనుచున్నారు కాంబోలును ! భగవంతునికి లేనియధి కారము 
మూక గలదని భావింప.6 బోకుండు ! (పత్యాత్త యు6 బర 
మాత న్భయాపమని మోకు. చెలియ డా? (పతివ్య_క్తిని 
సాతయోత్పర మేశ్వర న్వయాపముగాం గనుండు, చీవించుటయే 
మోరు చేయంగలిగినపని, గరిగంంపందగిన నదవకాశముగా 
(గ్రహించి పర మేశ్వరసంతానమును సేవింపుండు. పర మేశ్వ 
ఈుండు తనబిడ్డలలో నెవ్వనివైనను మిరు తోడ్సడ నను 
(గహించుచో, మరు ధన్యులు. ఇతరులకు లభింపనియట్టి 
దివ్వ్నావ కాశము మోకు లభించినచో, నిశ్చయముగా బోరు 
భన్యులు, డాని నారాధనగా నొనర్పుండు, 

జ్ఞానమును బొందుట కొక్క కేమార్లము; అదియే 
యేకాగత, చిక్తెకాగతయే విద్యాసారము. అత్యల్పుండు 
మొదలుకొని మహో త్రమయోాగివణకును జ్ఞానోపలబ్దీకి 
డానినే వినియోగింపవలసియున్న ది. పరికోధన శాలలో బని 
జేయు రసాయన కా స్ర్రజ్ఞుండు తన మనశ్ళ్శ క్లులనన్నిటిని 


విద్య గ్ర] 


చేందీకరించి (ద్రవ్యముల పె పె. బజివీనంత నే వాని స్థితిగతులు 
'సుబోధమగుచున్న వి, ఇట్టు వాని శా స్ర్రజ్ఞాన* మేర్చడు 
చున్నది, జ్యోతి క్యా స్రజ్జుండు తన మనశ్ళ కులను చేందీక 
రించి సూవ్మదర్శనిమూలమున [(గ్రహనత్మతములపై . 
బటజవీనంత నే యవి గిజ్జునం దమరహన్యములను వెలిపుచ్చు 
చున్నవి. కర్చీలోం గూర్పుండి చింతించుచుండు. (ప్రకృతి 
శాన్ర్ర పండితుని విషయమున గానిండు, పు సక హస్తుంై 
యుండు విద్యార్గివిషయమున( గానిండు, జిజ్ఞాసువగు (ప్రతి 
వాని వీషయమునను నీ న్నూతమే వ ర్లీంచును, 
ఏక్యాగతాశ క్తి వృద్ధిపొందినకొలందియు విశేహజ్ఞానము 
లభించుచుండును, చెప్పులకు రంగు వేయు మాదిగయెనను, 
విశేషచి తె కాగతతోం బనిచేయుచోం మతింత చకంగా 
రంగు వేయును, ఏకాగచిత్తుండగు వంటటాహ్మాణుండు 
మజీంతపబాగుగా వంట చేయును. ధననంపాదనమునంగానిండు, 
భగవ దారాధనమున6 గానిండు, మటియందై నను గానిండు, 
ఏక్నాగత బలీయమైయున్నకొలందియు నాకార్యము మజింత 
చక్క_ంగా నెజు వేటుచుండును, (పకృతి ద్వారములను "దెజుచి 
వికాసమును వెల్లి విరియంజేయు సాధన మిది మొక్క_టియీ, 
సామాన్య మానవునివలలన _భావశ_క్తి నూటికిం 
దొంబది పాళ్లు వ్యర్థము -చేయంబడుచుండుటచే నిరంతర 
మాతండు పొరపాట్ల కగ్గమగుచునే యుండును, సుశిత్షీతుం 
డగ వా. డెన్నండును బొరపాటుపడండు, ఏ క్య్మాగతాశ క్రి 
యం చే సరులకును జంతువులకునుగల ముఖ్య భేదము. జంతు 


92 వివేక సూర్యోదయము 


వున శేక్నాగకాశ క్రి యత్యల్పము, జంతువు తనకుం చెలువ 
బడిన విషయమును దజచు మజ చిపోవుచుండుటచే డానికి 
బోధించుటయందలి కష్టము _ పెంపుడుజంతువులు కల 
వారల కనుభవసిద్ధము, జంతువు తనమనస్ప్సును చేనియం 
దును దీర్భ కాల మేకాగము చేయ(జాలదు, ఇంటే నరున 
కును జంతువులకును గల భేదము. మానవులయందై నను 
నొకరికిని మజియుకరికినిగల "భేద మెందున్నది?_ వకా(గ కా 
శ_క్రియం దే. అత్యల్పుండగువాని నత్యుత్కృృషమ్హనితోం బోల్సి 
చూడు(డు, వఏకాగతయండలి తారతమ్యమునచే యిరువ్రర 
కును గల భేదము గోచరించును, 

ఏ యుద్యముమున నైనను నేక్నాగతవలననే. విజ 
యము సెస్టంయిను, గానకవితాదులన్నిటియందును (బతి 
భానంపద చుకాగకాఫలితమే, చిత్త మేకాగ మొనర్చం 
బడి యంతేయుఖము గావింపంబడినప్పు డంతశ్శ క్రులన్నియు 
మనకు దాస్య మొనద్చును; వానికింక . మన మధిపతులమై 
చెలయుదుము, యవనులు ((గీను చేశీయులు తమ యీకా 
(గతను బాహ్య(ప్రపంచమున. గీలించిరి తత్భగొితముగాం 
గభావాజ్బయాదులందు. బరిపూర్జ్మత నొందిరి. హిందువులు 
తమదృ్టీ నంతః[పపంచమున, అత్య రాలక రగ తున, 
లగ్న మునర్సి యోగశాన్ర్రమును "వెబువరించిరి. (పకృతి 
ద్యారమును దట్టు విధానము మనకు 'డెలిసినచోం (బపంచము 
తన రహన్యములను వెల్ల డింప సంసిద్ధమైయున్నది, ఏ కా్యగ 
తవలన మనకట్లి బలము లభించును, 


విద్య 98 
విషయసం(గ్రహణము కాదనియు జిత్రెకాగ్రతయే విద్యాభ్యాస 
'మూలమనియు విద్యాసారమనియు నా యభిప్రాయము. నేను మరల విద్యా 
భ్యాసము చేయవలసివచ్చుచో(, బఠనవిషయములను గమనింపనే గమ 
నింపను; ఏకాగతాశ_క్తిని, అసంగదృష్టిని వికసింపంజేసికొని పరిపూర్ణ 
సాధనముతో స్వేచ్చగా సంగతులను సేకరింతును, 
పం(డ్రెండేం త నల రానాను రసమును బరి పాలించు 
వాని కపూర్వశ _క్తి సామర్థ్యములు లభించును, * సంపూర్మ 
(బ్రహ్మచర్యము మహాధీశ_ కిని వి శేపాధ్యాల్మిక (పథాన 
మును 'జేకూర్చును, కామము ని గహింపంబడినచో, మహో 
_త్తమ ఫల(పదాయకమై యొప్పును,. కామశ క్రి నాధ్యాత్సిక 
శ ్రిగాం సరిణమింపంజేయుండు, ఈ వ్ర బలీయమైనకోలం 
దియు ఘనతర కార్యములను సాధింపనగును. (ప్రబలజల 
'ధారయే జలయం[త్రసాధనమున గనులు (త్రవ్వుపని కుపయో 
గింపంబడ (గలదు, (బహ్మచర్యము లోవించుటయే మన 
చేశశీణతకును బతనమునకును గారణము, అవిచ్చిన్న 
(దక ర్య పరిబాలన మైన సమ _స్తజ్ఞానమును సత్యల్ప కాల 
ముననే మనవశము కాలలదు; చేనినై నను నొక్కుసారి 
వినినంత నే, లేక చడివనంత నే, మజచిపోకుండునట్టి యేక 
సంధాాగహణశ క్రి (బహ చర్యమువలననే లభించును. అక 
లంక మైన మన స్సదు తశ _క్రిమంతమును, మహాసంకల్పబలా 
స్వితము నై శోభించును, సము "లేని జే యా ధ్యా 
= గ్రహ్మచర్య సతిహైయాం విర్యలా భః) 
- -పాతంజలయోగనూత్రములు, 2, శిరి 


94 వివేక సూర్యోదయము 


తికబలము కలుగ (జాలదు, (బ్రహ్మచర్య మద్భుతమానవ 
వళీకరణసామర్థ్యమును 'జేకూర్చును.. విశేష బహ్మచర్యము 
నవలంబించినవా వే లోకమున నాధ్యాత్మిక నాయకు లై విల 
సిల్లుచున్నారు ; అదియే వారలశ క్రిసామర్థ స్టైములందలి 
రహస్యము, 

'వతీ బవాలుండును; (బతివి ద్యార్థియు నస్థ్రలిత్మబహ్మ 
చరగమును బరిపాలింప సుళివ్షీతుండు కావలయును, [బహ 
చర్యముతోడనే శన్దాభక్తు లుదయించును, అళత్మృవిశ్వాన 
'మేర్చడును, నర్వ కాలన ర్వానస్థలయందును మనో వాశకాయ 
ములందు నైెర్ణల్యమే (బశ చర్యము. మృులినిక రష మంత 
చెడ్డదియో మలీనభావము నంత చెడ్డదియే, మనోవాక్కా_ 
యముల నెడి (తికరణములందును (బగ్నాచారి వినిర్ణలు(డై 
యుండవలయును, 

గురుకలవాసనమే విద్యాభ్యాసము, ఇదియి నావిద్యా 
శేయము, ఆచార్యుని బీవితము క క్ట్రైమటం బట కాశింవనిచో 
విద్యయనునదియే యనంభ వము, ఎవ్వని శీలము దివ్య తేజో 
వంత మై భాసించుచుండునో యట్టి మహ నీయునితో బాల్యము 
నుండియు నివసింపవలయును, మహో _త్రమబోధల కిట్టి నజీవ 
నిదర్శనము చిన్ననాటినుండియు వద (మూల వెల్లొంద 
వలయును, 'త్యాగులమూ లమునచే మన దేశమున నదా 
విద్యా దాన 'మొనర్చంబడుచుం డెడిది. జ్ఞూన దానమును విద్యా 
డానమును త్యాగులే మరల నిర్భపింపవలసియున్న ది, 

భారతచెశమున  నేంటి విద్యావిధానమునకును 


విద్య $5 


(జాచీన విద్యావిధానమునకును వా _స్థిమశకాంతరము, 
నాటి విద్యార్థులకు జీతము లేదు. విద్య పరమపవి(త్రము 
కావున దానిని వి కయింపరాదని భావింపంబడుచుండెడిది. 
విద్యాజ్ఞూనముల నుచితముగా నొనంగవలయును, గుఠువులు 
విద్యార్ధుల కుచితముగా విద్వగజఫుటయేగాక, వారల కన్న 
నన్ర్రములనుగ్తూడ నొనలసచుం డెడివారు, ఇట్టి గురు పోపు 
ణార్భము సంపన్న కుటుంబములు కానుకల నర్చించుచుండ, 
వ్‌ తమవి ద్యార్థులను నంరహీంసవలసియుండిరి, (ప్రాచీన 
విద్యార్గి (బ్ర ళం, wots స్పాణియె గుర్వా(శ్రమమున 
కీ, గురు వాతేని యోగ్యతను గనుంాని, మనోవాశ్టా 
యములందు నిగహ నువలంబింపవలయునని సూచించు 
వమాంజీబంధన మొనరించి వేదములను బోధింపసాగును, 

గురుశిష్యులతమణములు కొన్ని కలను, విశుద్ధత, నిజ 
మైన జిజ్ఞాస, ధృతియు ననునవి శిష్యుని ముఖ్యలకుణములు, 
(త్రికరణకోద్ది యత్యావశ్యకము, జిజ్ఞానవిషయమున మనము 
కోరిన చేదియో యదియే మనకు లభించుననునది ననాతన 
నియమము, మనము దేనిని లవ్నీంచుమో యదియేకాని 
యన్య మెన్న(డును మనకు లభింప(జాలదు, ఉ_త్తమధర 
జిజ్ఞాస కలుగు పర్యంతము, ఆతువిజయము చేకూరుపర్యం 
తము మనలో నగ పశున్వ భావముతో నిరంతర మైన 
పోరాటము... మహాోక థిన ప్రయత్నము _ అనవరతే మైన 
యుద ము రువ టరు ము ఇట్ట పూసిక గల శిష్యునకు 
దుడకు విజయము లభించితీరును, 


86 వివేక సూర్యోదయము 


గురుని వివమయమాయనిన, నాతడు శా స్ర్రవ్భాదయ 
మును (గహీంచినవాండై యుండవలయును, లోకమంతయు 
వేదములను, బై బిలులను, కొఠానులను జదువును ; కాని 
యవి వట్టి మాటలు, వాక్యాన్వయములు, శబ్దనిప్పృత్తులు, 
శబ్బవాన్ర్రములు---త_త్త్వశరీర శుప్కాస్టులు, ఎంతసేపు 
శబ్బవ్యాఖ్యానములతో. గాలకేపముచేయుచు శశార్థ మే 
పరమార్గమని భావించు. గురువు (శ్రుతి తాత్సర్యమునకు 
వెలియగును, 


గురునందుండవలయు కెండవలక్షుణము పావనత్వము, 
పాపరాహిత్యము, “గురుని శీలవ్య_క్రిత్వములను మనము 
వరిలీలింపనేల యని యనేకు లనుచుందురు, కాని యది 
నరికాదు, హృదయ నై ర్థల్యము లేని దే యొవ్వండును నత్య 
మును [గహించి దాని నొాదలకు బోధింపంజూలండు. పరి 
శుద్ధునిమాట లే విలువకలవి,  జేవలము శిష్యుని ధీశ_క్షిని 
గాని, మతి 'యేయితరశ క్రులనుగాని రగుల్కొ_ల్పుటతోే 
నాచాళ్యుని కర్తవ్యము తీరిపోదు; బఒకానొక్కపఫావ 
మాతనియందుండి శిష్యునకు సం(క్రమింపవలయును. 


మూడవలకుణ ముద్దేశ సంబంధమైనది, స్వార్థమును 
మనసులో నిడుకొని ధనకీ ర్భులకొటశై గురవు బోధింపరాదు, 
కేవల వినిర్భుల((పేమచే, విశ్వమానవ (పేమానురాగములచే 
నాతడు బోధనకు. బూనవలయును, (సేమద్వారమున'నే 
పారమార్థికళ క్రి (పసరింపలలదు, స్వలాభము, (ప్రఖ్యాతి 


వి ద్య 87 


మొదలగు చే స్వార్థ చింత మైనను నున్నచో, వెంటనే యా 
(పేమడ్య్యారము భగ్నమగును, 

గురునియెడ విశ్యానము, వినయము, విధేయత, 
గారవము ననునవి లేనటే శిష్యునకు వి కానము కొలు“ 
జాలదు, ఈ గురుశివ్యనంబంధథ మలక్ష్మ్యుము, చేయంబడు 
"దేశములలో జరుగు ముచ్చట యిది: ఆవార్యుండు కేవల 
ముపన్య్యాసకు, డై నాండు; ఆతడు తనకు రావలసిన. పధి 
రూకలను జూచుకొనుచున్నాండు.. శిష్యుండు తన తల నధ్యాప 
కుని వాక్యముల కె కిచ్చుచున్నాండు, ఈ మహో కార్యము 
కానంత కొనసాగినంత నే యొవరితోవను వా "లేగ 
చున్నారు. cere 
గుఠునిం బూజింపుము, సామాద్భగవంతునిగా నారా 
ధింపుము, కాని యంధభ[ప్రాయముగా వాని మాటల ననున 
రింపకుము. పూర్ణ గురుభ కృుడవయ్యును నీ యాలోచన 

బహ్నవిద్నయే.. పరమారమే... విడ్యాసారము. 
మ. cae Sees 
గాని సిద్ధాంత రాద్ధాంతములతో గాని కరూడుకొొనియుండు 
నట్టిదికాదు, అనుభూతితోడను  శీలపరివ రనముతోడను 
సాడుకొనియుండున చే మతము, వత మనలా సామా 
త్కారము, 

లోకమున వనము మహా మేభానిధులమైనను బర 
మూర మును చెలిసికొనక యే పోవచ్చును, విశేష ధినంబంధ 

7 


88 వివేక సూర్యోదయము 


మైన శిక్షణమువలనం బర మార్గవిముఖులు అభారికులు 
ఎజి నెలువడుచుండుటయు. గలదు, హృదయమును లహీంపక, 
శుష్క_పాండిత్యమును లకీంచు విద్య పాశ్చాత్య నాగ 
రికతా దోవములలో నొకటి. డానివలన మానవులు 
సవహా్యనగుణాధికముగా స్యార్గపరా'యణు లగుచుందురు, 
(పతివ్య క్నికి నున్నతాశయములను టెలిపి న్ర్రీపురు 
మలక. దము క_ర్హవ్యమును దాము నిర్భయించుకొన నవ 
కాశ మొనంగు నొక సంస్ధను స్థావించుటయే నా పరమా 
నయము, నర్భభాతేములందును నేకాత వెల్లొందు 
చున్నదని చేచాంతము ఘోవించుచుండ, నీ చేశమున స్రీ 
వురుషుల నడువు నంతేటి భేదమేల పాటింపంబడవలయునో 
నా కవగాహన కాకున్నది. పురుషులు "లేనిపోని న SE 
దులచే (స్ర్రీలను గరిన శానన అరు జేసి. కేవల 
నంతానో త్పాదకయం[(తములుగా మూ ర్చి వేసియుండుట 
శోచనియము. పతనకాలమున మతాచార్య లితరజాతులను 
వేదాధికారవిరహితులను జేసి గ్ర్రీలనుగూడ వారియధికా 
రము లన్నిటినుండియు. దొలంయించిరి, వై దికయుగమునను, 
నుపనిషద్యుగమునను గార్ల, మై(తేయి మున్నగు నారీవు 
తల్లులు బువములసానము స్మాకమించియుండుట కాస్పించును, 
వేద వేదాంతవిదులగు సవాన వాహ్శణుులతో:. గూడిన 
మహాపరిపత్తున గార్టి (బన్మామునుగూర్చి తనతోం జర్చింప 
ఛైర్యసాహ నములతో యాజ్ఞ వల్కు్యు నాహ్వానించును. 
(త్రైల ననేక మహాసమన్య లెదురొ_నుచున్నను, 


on 


విద, గి 8 


విద్యయను మహామం[తముచేం బరిహ్క_రింపంబడం. జాలషి. 
చేదియులేదు. మను వేమని విధించియున్నాండు ? “పుత్రుల. 
వలెనే ఫుత్రికలనుగూడ విశేష్యశద్దతోం బోషించి విద్య 
చెప్పింపవలయును,” ముప్పదియేండ్ల పర్యంతము (బవ్మాచర్య, 
మును బరిపాలించినపిమ్మట ఫవుుతుల నెట్టు వివాహితులను. 
జేయవలసియున్నదో యక్షు ఫుతికలను (బ్రహ్మచర్య మవల౭. 
బెంపంజేసి తల్లి దంథడ్రులు విద్య చెప్పింపవలసియున్నది, * 
కాని నిజముగా మన మేమి చేయుచున్నాము * వారల నెంత 
సేప్రు నిస్సహాయత్వమునను, బరాధీనతయందును శిథితు: 
రాం(డ్రను జేయుచున్నాము, అందువలన గానంతవిపత్తు 
కాని (పమాదముకాని సమిోపించినదన్నంత నే వారు బోరన 
విలపించుచు. గూర్చుందురు. స్వీయమా ర్లమునం దమనమస్య 
లను చామే పరిష్క_రించుకొనునట్టి స్థితి వారలకు. గలుగ; 
'జేయవలయును. ఈ "కార్య మొసర్ప మన ఛారతీయమహి. 
ళలు లోకమున మ జెవ్వరికిని వీసిపోర, 

"దేశ మేమమునకై. తనబిడ్డలలో. గొందటు విశుద్ద 
(బహ్మచారులును (బవ్యాచారిణులును గావలయునని భారత 
మూతి కోరుచున్నది. 


* పట్‌ (తీంకద బికాం చర్యాం గుకా ఎ) వేదికం (వత్‌ 
Ca] శ 
తదరికం పాదికం చా గవాణా నిక మేవచ్యా, 
చేదానధ్యీత వేదా వా వేదం వాపీ యథ్యాకమమ్‌ 
పున Ra య అ వ్‌ 
ఆామునుస్మ ఖతి 9,1,2= 


160 వివేక సూర్యోదయము 


విద్యా సౌ శీల్యశోభితలగు (బ్రహ్మృచారిణులు బోధన 
కార్యమును బూనవలయును, [గామములందును బట్టణము 
లందును విద్యాలయములను స్థాపించి గ్ర్రీవిద్యావ్యా_కికై 
వారీ పొటుపడలయును, 

మతము, లలితకళలు, శాసనము, గృహపరిపాల 
నము, పాకకళ, కుట్టుపని, స జ 
ముఖ్యవిషయములను మన (స్రీలకు బోధింపవలయును. నీత్త 
నావిితి, దమయంతి, లీలావతి, ఖానా, మోరాబాయి 
మున్నగువారల నచ్చనిత్రములు వారల స్య్ఫాత్చీఠము నలంక 
రింపవలయిను, విదుషీమణులు, పావన చరిితలునగు తల్లుల 
గృహములం బే మహానీయు మద సరగ, 

జనసామాన్యమున os వ్యాపించిన కొల 
దియు చేశ మభివృద్దిచెందుననుట విస్పష్టము, చేశేయభావు 
బలో జన సామాన్యమునకు_నిమ్న జాతులకు. బోధింసు(డు, 
తారలకు విజ్ఞానమును..__నంన్మృతిని_ గలుగంజేయు(డు, 
సంస్కృతి లేనిదే యుద్దారణమున నిలుకడ కలుగ(జాలదు, 
"దేశీయ భావలతో ౮వాటు నంస్కృృతవి ద్యా వ్యా _పియు జరుగ 
వలయును, 

జనసామాన న్య మున శె వ.మానావఘవ్ముక విద్యలను 
బోధించు (ప్రజారకులకు శిక్షణ గఅవుటక్షై విద్యానం ంస్థలను 
స్థాపించుట యె నా యభిమతము. ఐహికాముప్తీ కబేద్యా 
వీధానమంతయు మనచేతులలోచే యుండవలయును; సాధ్య 
మైనంతేవణు కడి జాతీయపద్ధతి సనునరింపవలయును, 


సదియవ ప్రకరణము 
అనుష్టాన వేదాంతము 


ఆనుషా నమునకు బొత్తిగా నయోగ్యమైన. సిద్ధాంతము 
ధీనంబంధమైన వ్యాయామసాధనగా నుండుట తప్ప, మీ 
మొక విధముగా. గేవబని[వ్పయాజనము, వేదాంతము 
నొక మతముగాధర్భ్శముగా గై కొని చూచినచో, 
అత్యంత మనుషూనయోగ్యమై యుండవలయును, నరా 
వస్థలయందును మనము డాని నాచరింపందగినదిగా నుండ 
వలయును, అంతమాత్రమే కాదు, వ్యవహారముసకును బర 
మార్గమున కును గల కృ్మతిమ.వై మమ్యము తొలంగిపోవల 
యును; వలన వేదాంత మేకత్వమును బోధించును సరగ 
విషయములందును జీవన మభిన్నముగ నుండవలయునని 
శాసించును, వుతాదర్శములు జీవనరంగమునం దంతటను. 
సంపూర్ష వ్యాప్తి గలవై, మనభావము లన్నిటియందున్సు 
నంకల్పములన్నిటియండును _ జొచ్చి, విశేషముగా. నన్ను 
ప్రానములోేనికి "దావలయును, 

గ్రహింప దు_న్తరమగు నదతము కళానంకోభ 
తమై దై_నందెనజీవితమున సజీనమె యొవ్పవలయున్వు 
దుర్భేద్యమైన పురాణములనుండి సుబోధమగు నైతిక 
నూ(తములు వెలువడవలయునుు ' భీతి గొలువు యోగ 
సం్యప్రదాయములనుండి యత్యంత శా న్ర్రీయమును, ఆచరణ 
యోగ్యమునగు మానసిక శాస్త్రము బయ ల్వెడల వట 


102 వివేక సూర్యోదయము 


. యును. బదియంతయు. బసిబాలునకుసై త మవగాహాన 
మగు భాపాన్యరూాపము నొందవలయును, ఇదియే నాజీవి 
తోద్యమము. 

వన గుహాంతరములనుండి వెలువడి యీవేడాంత 
సెద్ధాంతము లెట్లు వ్యాపారనంకులములగు వీధులకును 
నగరములకును వ్యాపించి పరిణతి నొందినవో మనము (గహిం 
'వవలసియున్నది. ఈభావముల'నేకములు వనములలో ముక్కు 
మూసికొని కూర్పుండువారియందుండి కాక, అత్యంతేము 
తీవ (ప్రవృ_క్తిపవులై =. నిరంతర కార్యవిమగ్ను లె -_ 
యుందురని మన మూహింపందగిన వారియందుండి ___ రాజ్య 
.' పాలన మొనద్చ చ(క్రవర్తులయందుండి.-.. వెలువడియున్నవి, 

మోభో ననేకులు భగవద్దీతను జదివియుందురు, 
“వేదాంత త ల్యే శాస్త్రమున కది యు తమో తమమెన 

వాలి బజన పానిక్‌ నా 

ఇ్యూఖ్య ; శ్రీ కృృమ్ణుండెం దీవేదాంతము నర్జునునకు బోధిం 
నో, అట్టి బోధనరంగము విచిిత్రముగాం గదనరంగ మై 
యుండుటయు, తీ వకార్యాచరణమునడువు నంతత ప్రశాంతి 
యనునదియే గీతయందలి (పతిప్రటయందును (టన్ఫుటముగా 
“జెల్లొందు సిద్రాంతమై యుండుటయు. . .మనకు ద్యోతకము 
కాగలదు, వేదాంతమునకుం బరమావధియైన యా సాం 
మే కర 'యోగరహాన్యము. అకరుము, అనలా నున మను 
'కొనునట్ట ని వీ యత, యెన్నంటికిని మన గమ్యము కానేరదు. 

ఆఅ ౮ 
అటులైనవో, మన చుట్టునున్న గోడ లే యత్యంతజ్ఞూన 

ర్త లు Gy 

వంతము లనవలసివచ్చును; అవి ని(ప్రీ_యమునిర్య్యా 


అనుష్టాన వేదాంతము 103 


పారము.---కడా 1! మట్టిముద్దలు, ఇెట్లమోళ్లు, లోకమున 
కెల్ల మునిఫ్పుంగవుల్రై యుండ వలయును, అవియు ని(ప్ర్కీ.యము 
గదా? మజీయుం గామ్మకోభధాదులతో. గూడిన నిన్వా్యా 
పారతయు. గార్యపరత కాంజాలను, వేదాంతేగమ్యమగు 
నిజమైన కార్యపరత నంతత (| పశాంతితో,  ఒడుదొడుకు 
నొందని చి త్ర పశాంతితో, ఏమి నంభవించినను నరియే, 
యాందోళనము నొందని నముచి త్తతతో నొప్పుచుండును, 
ఇదియ్‌ కర్చాచరణమున కత్యంత యాగ్యనుగు మనోభావ 
మని యనుభవమువలన మన కందణకును 'దెలియలగలదు. 

సాధారణముగా. గర్పాచరణమున మన కనుభూత 
మగు కామము, లేదా, కోరిక లేనిదే. మన మెట్లు కర 
మొనరింపం గలమని యనేకులు నన్నడుగుచుందురు. అనేక 
సంవత్సరములకు మునుపు నేనును న్స తలంచితిని ; కాని 
వయ$ఃపరిపొాకమున ననుభవము నొందినకొలందియు, అది 
వా స్హవముశాదని (గహించుచున్నాను. కామము, లేడా, 
కామ'వేగ మెంతతక్కు.వగా నుండునో మన కార్యాచరణ 
మంతచక్క_ంగా నుండును, మనమెంత శాంతచిత్తులమైన, 
మనకంత (శేయన్కరము, మనము చేయంగల కర్శమును 
నంతవిశేషము, వున మనోభావములను, గామాదులను 
జెల రేయనిచ్చినచో, నునశక్రిసాముర్థ ప్టము "అెంతయో వ్యర్థ 
మగును, నాడీ చొర ల్యము కలుగును మనస్సు ఒడుదొడుకు 
చెందును, అప్రుకు మన మే విశేవకార్యమును సాధింప 
జాలకపోదుము. కార్యరూపమున వెలువడ(దగినశ_క్తి శేవల 


104 వివేక సూర్యోదయము 


కామాడిరాపమున వ్య యింపం బడి సిప్ప్ర యోజన మై 
వోవును మన స్పు (వశాంతముగా నున్నవ్వుజే న 
సామర్థ న్ర్రములన్ని యు న త్కార్యాచరణమున వినియాగ్‌ంప. 
బడంగలనవు. లోకమందలి మహాకార్వళూరుల జీవితచరిత్ర 
లను మారు గమసించినవో, వా రత్యన్భుత pares 
చిత్తులని మోకు దోంచును, ఏమి నంభవించినను నరియే, 
నమచి త్తతను__ 'సైర్యమును  గోల్చోయినవారు కారు 


bon 


వావ, కావుననే కోవియగువాండు విశేవకార్యములను 
సాధింపంజాలకుండుటయు, చేసవలనను గోపము చెందని వాం 
జంతరయోా సాథించుచుండుటయు. గనుచుందుము, కామ 
శోభాదులకు లొంగిపోవువాడు వనివేయంజూలండు, ఒడలం 
తయు “హూనముచేసికొనుట” తప్ప, (ప్రత్యక్షముగా చేనిని 
సాధింపంజాల(డు, శవముదమాదులతో శోభించు మానసము 
వలన నే మహా కార్యములు జతగంగలనవు. 


వకత్వ మే చేదాంతమందలి (పధానాదర్శమని సడా 
మోరు మది నుంచుకొనవలయును, ఎందును దై ప్రతమను 
నది లేదు ; రెండు భిన్నజీవనములు లేవ; ఇహమున కొక 
జీవనము, పరమునకు మజీయుక విధమైన జీవనము నసెడి 
భేదము లేనేలేదు; అది క్ళ(తిమము. వేదములు మొదట 
స్వ శాదులనుగూర్చి (వనంగించినను, (క్రమముగా వేదాంత 
మసహోన్న తెదర్శములనుగూర్చి తెలువుచో, వీనినన్నిటిని 
(దోసిరాజనును, ఒక్క. కే జీవనము ; ఒక్క కే (పపంచము; 


అనుష్టాన వేదాంత 105 


ఒక్క_శు య_స్తిత్వము---నర్వుమును 'ేకయే; తారతమ్య మే 
కాని వా స్ప్హవభేదము లేదు, మనజీవితములలో గోచరించు 
భేదము నిజమైన వర్ల భేదము కాదు, అది యంశనంబంధ మైన 
తారతమ్యము, జంతువులు నరులకంఖు భిన్న ములని కాని, 
నరుని కాహారముగా నుండ భగవంతునిచే నృష్ట్‌ంపం 
బడెనని కాని. యిట్టి సీచభావములను వేదాంత మెంత 
మాత్రము (పతిపాదింపదు, అంగీకరింపదు, 

భగవంతుడు నరుల సెడి తనవీడ్డలయెడం బతు 
పాతము వహించి, జంతువులనెడి విడ్డలయెడం హారం 
డగుచో, ఆ భగవంతుడు వీశాచముకంకు హీనుండనవలసి 
యుండును, అట్టివానిని బూజించుటకంకు నూబజుసారు అనను 
మరణించుట మేలనుకొందును, అట్టి దేవునితోం బోరాడుట శే 
నా జీవితము నంతయు వినియాగింతును. కొని యిట్టి భేద 
మేమియు లేదు కలదనువారు తమ బాధ్యతను గు “ింపని 
వయావ్‌ి హీనులును, అజ్ఞానులు నని చెప్పవలసియ. న్నది, 
విషయమేమన, “ ఆచరణోయము, ”” లేక, “ అనుస్థాన 
'యోగ్యము” అనునూట యపార్లము చేయయబడుచున్నది. 
నేను నరియెన శా కాహారిని గాక్‌పోవచ్చును, కాసి యా 
విషయమున నాదర్శ 'మెట్టిదో నా కవగతమైయున్నది. 
నూంనము తినుచో, అది తప్పని నాకుం 'దెలియున్వు కొన్ని 
పరిస్టితులలో. దినుట తప్పనినరిమయైనను, |కూరమని నాకు 
'జెలియును. నా యాదర్శమును నా వర్తవానస్పితికి దింపి, 
నా దుర్చలవ_ర్తనమున క్లీవినముగా సాకులు గల్పింపం జూడ 


108 వివేక సూర్యోదయము 


దగదు, నర్వజంతువులును నాసోదరు లే కావున, మాంనము 
దినకుండుటయే, ఏ జీవిని హింసింపకుండుటయీ యాదర్శము, 
ధర్మము. అవి సీ సోదరులని భావింప(గలుగుదువేని, సర్వ 
జీవ సౌభా_తాదర్శవిషయమునం గొంతవికానము నొందిన 
వాండవగుదువు, విశ్యమానవసౌ(భా(తముమాట యిక 
జెప్పెడిదేమి ? వట్టి చిలుకపలుకులు ! అనేకుల కిది (ప్రియ 
ముగా నుండదనుట చా స్తవము; వలన, (ప్రత్యక్ష విషయ 
ములను = ఇం(దియభోగములను_విడిచి, పర మాదర్శ 
మార్షమున6 బురోగమింపుండని వేదాంతము బోధించును, 
కాని జనులు 1పస్తుతవ_ర్తనమున కనుకూలమగు సేర్టారలే 
మును దేనినైనను జూపినప్పుడే సంపూన్ష్హానుస్టైాన యోగ్య 
ముగా బరిగణింతుతు, 

సీయం దెన్నిశ_క్టిసామర్ధ స్ట్రములు, ఎంతటి ప్రభావము, 
ఎన్నిమహిమము లణంగియున్నవో ఏకు.  జెలియునా ? 
వమూనవునందలి మహ_త్త్వ్వమును నర్వము నెజింగిన శాస్త్ర 
వేత్త యెవడు?" మానవుం డీలోకమున నవతరించి కోట్ల 
కొలంది సంవత్సర ములు గడచినను, వానిశ కులలో నహ 
'సాంశమైనను నింకను (బకాశితముకా లేదు, కావున “నేను 
దుర్భలుండినని సీ వెన్నండును ననరాదు, పైకి గాన్పించు 
శీణత మబజుంగున నెన్ని సదవకాశము లున్నవో, సాధింప. 
చగిన యెన్ని మహాోశ క్రులున్నవో యెవ్వ రెజుంగుదురు ? 
శ తత్త (మునుగూర్చి నికుం జెలిసిన దత్యల్పము. పీ కాభార 


అనుష్టాన వేదాంతము 107 


భూతమై యనంతశ క్రిసాగరము ___ అఖండనసచ్చిదానంద 
సాగరము--- వెల్లొందుచున్నడది, 

““తోతవ్యః”---* ఆత్సృనుగూర్చి మొట్టమొదట విన 
వలయును. నీ వాత్త్సవను విషయము నహర్నిశము విను 
చుండుము, అది సీ ర క్షనాళములలోం జొచ్చి, (ప్రతిర క్త 
బిందువునందును స్పందించువజకును, నీ న ప్పధథాతువులలోం, 
బంచకోశములలోం, (బి వేశించువ అకును "రేయింబవళ్లు 
మననము చేయుచుండుము, “నిత్యము, _బహో నందమయము, 
సర్వజ్ఞ ము, నర్వశ_క్థిమంతము, నయం ప్రకాశ మానము 
నగు నాత్శను చేి” నను ఫావమున ని తనువంతయు నిండి 
నిబిడికృతము కావలయును,  దివారా(త్రము దీనినే మన 
నముచేయుమా; నీ జీవితముతో ఈ తత్త్వ మవినాభావ 
నంబంధము నొందువజుకును ._ ఐక్యమగువఅకును._మన 
నముచేయుము, చింతనచేయుము, దీనిచే నదా ధ్యానము 
చేయుము, అందుండి కియాక క్షి చెలువడలలదు, “నిండు 
హృదయమునుండి వాక్కులు వెలువడును”. (‘Ot of the 
fullness of the hearst the mouth speaketh’) అను సామెత 
కలదు; నిండుహృ దయ మునుండి యీ కియలును వెలువడును; 
అందుండియే (క్రియాశ_క్టి యుదయించును. ఆదర్శముతో 
నిండీయుండుము; | ప్రఫుల్ల వృాదయుండ వై యుండుము, నీ వేమి 
చేసినను, దాసిని గూర్చి పర్యాలోచింపుము. భావ(ప్రభావ 

+ “శోతవ్యో మస్తవ్యో నిడిధ్యాసితవ్యః.'—_బృహ దారణ్య 
కోపనిషత్తు, 2, క, 5. 


108 వివేక సూర్యోదయము 


ముచే సీ [క్రియలు ద్విగుణీకృతళ_క్రిమంతములగును, పరి 
కామము నొందును, దివ్యము లై శోఖించును, జడపదార్థ మే 
శథ_క్రిమంతమైనచో, భావము నర్వశ _క్రిమంతము. ఈ భావ 
మును నీ జీవితమున న ర్కింపంబేసికొనుము. నీ నర్వశ క్రి 
మ_త్తగమును, న్నీ యాన్న త్యమును, సీ వైభవమును. 
గూర్చిన భావములతో నిండియుండుము. 

వివేకమును వినియాగింప నేర్చికొనుటకు,_మన జీవి 
తమున ననుతుణమును, (బకిచేష్టయందును, ధర్శ మేదియో, 
యధర్ము మేది యో, సత్య మేదియో, యసత్య మేదియో “తెలిసి 
క నళ సటకా రన 'నేకత్వము ననెడి నత్య 
లతణములను [(గహించియుండ వలయును, పకత్వమును 
సిదింపంజేయున దంతయు నత్యము. (పేమ సత్యము, చేహ 
మనత్యము ; ఏలన "ద్వే మ వేకళ్వమునకు---భిన్నత్వ 
మునకు. దారితీయును, మూానవ్రృలనడంవు ఛేదబుద్ధిని గల్సిం 
చునది ద్వేనమే, "కావున నది దోపము, మిథ్య. అది విచ్చేదన 
శకి ఛభేదములను గల్పించి వినాశము గల్లించును, 

అనుస్థాన వేదాంతము (ప్రపంచమును గాదనదు, 
కాసి దాసి హేతున్వహాూపములను బోధించును; జీవుని 
(దోసిరాజనదు, కాని వాని సత్యన్వరూపమును (బకటిం 
చును; వ్య _క్రిత్వమును ధ్యంస ముచేయదు, కాని దాసి 
రు ననా పమును చెల్లడించును, తత్కా_ర్యకారణము 
లను వివరించును, (సపంచము నంసారము = నిరరక 
మనియు లేనేలేదనియు. జెప్పక, “ఈ [పపంచము.--ఈ 


అనుస్టాన వేదాంతము 109 


సంసార ము ఎట్రిదో "తెలిసికొనుము, అపుడు వాధితుండవు 
గాకుందువు” అని బోధించును, 

ముఖ్యవిధానము సాధన, అనుగ్టూనము, ఎన్నంటి 
కై నను సాధనయే కార్యసిద్ధికి మార్షము, మతము(బహ 
ఎ రు ౧ 
విద్య క యనుస్రూనశొ నము, 'దైవ(పో క్షమతమనునది 

అ ము నా. 
యేదియు. బూర్వము వలయలేదు, ముం దుండంబోదు, 
మొదట సాధన, అనంతరము జనో పలబ్ది, 

సర్వమును నాత్త ముండియే వెలువడు దున్న దని, అత్త 
సర్యాంత ర్యామియని గహించి శుభాశుభములను బకిగ 
ణింపరాదని భావము; సంసారమును నిరాకరింపవలయునచి, 
నంసారమునుండి దృష్టీ మరల్సవలయునని భావము; న్వర్ష 
నరకములందును, జనన మరణములందును నవమానముగ్నే 
యాత్లును గాంచవలయునని భెవము. ..భూమి యాత 
(ప్రతీక ము; ఆకాశ మాతృ; మన మా[కమించియున్న 
యిస్థల మాళ్ళు. మ ల (బ్రహ్మమే, అ అ 
గహార్చి (పనంగించినంతమా(కోమున, భావించినంతవమూ (త్ర 
మున జూలదు,___వలయున దణ వలో కనము, ఆత్మ 
సాయఘెత్మా_రము, 

"వేదాంతము ననునరించి చూచినచో, నిట్టి యను 
భూతి నొందినవాండే ము క్రూయడు ఆతడే యూలోకమున 
జీవింప నరుడు. ఇతరు లర్హ్మలుకారు. దోషదర్శియగువాం 
డీలోకమున నెట్లు మనంగలబ్లును! వానిజీవితము దుఃఖభూ 


లా 


యిష్టము, అన మూతను (బమాదములను గాంచువాసి 


110 వివేక సూర్యోదయము 


మనుగడ దుఃఖమయము, మృత్యువును జూచువాని (బదుకు 
దుఃఖపూరితము. త_త్త్వదర్శియె, సర్వమునను దత్త మును 
గాంచినవా౭డే * నే నీ జీవితానందము ననుభవించు 
చున్నాను, నా కీజ్‌వెత మానందమయమై యున్నది *” యని 
చెప్పంగల్లును ; అట్టివాండే యాళలోకమున జీవింప నరు (డు, 
ఈ నందర్భమున నొకవిషయమును డెలుపనగును : వేదము 
లలో నెచ్చటను నరక ప్రనంగము "లేదు, నర కనంబంధ మెన 
భావమే లేదు. అది చాలకాలమునకుం బిముటం బురాణము 
లందు. దలవూఫుచున్నది. వేదముల ననుసరించి చూచి 
నచవో ఈ లోకమున దిరిగి జన్నించుకుు మజియొకసారి 
హికజీవితావశ్యకతను బొందు కు ఘోరతమశికు, వేదము 
లలో నాదియుండియు భగవద్భావము నిర్లుణనిరాకార 
రూపమును డాల్ప నుద్యమించుచున్నట్లు గోచరించును. 
శితమోనంబంధ మైనట్టియు. (బతిఫ ఫలనం బంధ మెనట్టియు భావ 
ములు బహు స్థూలభావములు; మనవశెచే యొకరిని 
(బేవి౦చుచు, మనీయొక రిని ద్యేషించుచుండునట్లి మానవ 
లవ.ణాన్వితుండగు భగవంతునివిషయమున మాత్రమే యవి 
వర్తించును, అట్టి భగవంతుడు కలండని విశ్వసించునప్పుడే 
శివెెశయమును (బతిఫలాశయమును ఆమోదసీయములు 
కాగలవు, 
స్వయముగా మనహృదయమునందును (బతి జీవి 
యందును భగవంతుని గన(జాలనిచో, వానిని గాంచుటకై 
'యెచటికిం బోవుట? * నీవే స్ర్రీవి, నీవే పురుషుండవు, సీవే 


అనుష్టాన "వేదాంతము rt 


బాలికను, నీవే బాలుండవు, కట్ట నూంతంగాం గొని 
తూంగాడు వృద్దుండవును నీవే, బలగర్వమున నంచరించు 
యువకుండన్సను సీవే, ”” * ఏవే విశ్వమునం గల నర్వము, 
విశ్వమునందలి యద్భుతము, అద్వితీయమునగు తత్త్వ మనవు, 
నజీవ(పత్వత. దై వమన, ఇయ్యది సాం్యపదాయకమగు భగవ 
ద్వావమునకు, భగవంతుం. జెచ్చటనో తెరవాటున, 
అదృశ్యుండై, అగోచరుండై. యుండునని తెలుపు పరంపరా 
గత భగవద్చావమునకుటఒ- గేవలవిరుద్ధముగా నున్న ట్లశే 
కులకు: దోంపవచ్చును. "తాము వెన్పిన డాని కెల్ల చిత్తమనుచు, 
తమ మందలింపులకుం జెవియొగ్గుచు మనకోనము తాము 
నిర్హ యించిన మార్లమున జవదాంటక వ_ర్తించిన యెడల, 
మరణానంతరము భగ వన్ముఖార విందమును గాంచం గల్లు 
నట్లు చేయుటకు మన కధికారప్మతము నిచ్చెదమని మత 
గురువులు మన కభయహా_స్త మిచ్చుచుందురు! ఈ న్వన్లాది 
భావము లన్నియు నర్గరహీతమతాచార్య కై తవమునకు 
మాజబురూపములుగాని చో, మ'జేమి ? 

భయమువలన నసీతిధర్సములు వికానము చెందు 
నని భావించుచుట్లు? అనంభవము. “ఎచట శొక డన్యుని. 
గాంచునో, ఎచట నొకం డన్యుని చాధించునో, అదంతయు 
మాయ, అన్యుని. గాంచకుండునప్పుడు, అన్యుని బాధింప 


* తం ఆ త్వం పుమానసీ త్వం కుమార ఉత వా కుమారీ, 
త్వం జీరో దీన వంచసీ త్వం జూతో భవసీ విక్వతో ముఖః- శ్వేతా 


112 వివేక సూర్యోదయము 

కుండునప్పుడు, నర్వ మూక యె భాసించునప్పుడు, ఎవ్యరి 
నవరు చూచుట ? చేని నెవ్వరు కనుగొనుట ౪” ౫ నర్వ 
మాత్తుయే, సర్వము నేనే, ఇట్లు భావించు జీవుడు నిర్ణ 
లుడై యొప్పును, వానికే (పేమయననేమో యర్థమగును, 
Hewes. (బేమ కలుగంజూలదు; (పేమనీలయము 
స్వాతంత్ర్యము, స్వేచ్చ, లోకమును నిజముగా (బేమింప 
నారంభించునప్పుడే విశమానవసౌ(భా(త్రమనయగా నేమో, 
మూనవకోటియన:ంగా నేమో, మనకు బోధవడలలదు. 
విము కులు కండు, న్యతం(త్రులుకండు; ఎవ్వరి సాయము 
న పే్సీంపకుండు, మి జీవితమునుగూర్చి మిరు సింహోవ 
లోకన మొనర్చితి శేని ఇతరుల సాయమునకై సదా వ్యర్థ 
(పయత్న మొనద్చృచుంటిరనియు నట్టిదెన్నండునుబాప్పింపనే 
లేదనియు (గ్రహింతురని నా నిశ్చయము, వేని సాయము 
లభించియుం జెనా్సా అదియంతయు మోాయందుండియీ నెలు 
వడియున్నది, స్వయముగా మారు చేనికై కృషి చేసితిరో 
తతా మోరు వడసియుందురు, 


* “యత్ర హీ ఛ్యెతమివ భవతి తదితర ఇతరం జి ఘతి తదితర 
ఇకరం ప. తదితర ఇతరం శృణోతి తదితర ఇతర మభివదతి తదితర 
ఇతరం వునుతే తడితర ఇతరం భర య[త్రవా అస్య సర్వమౌా_తె శ్రీ 
వాభూత్‌ తత్కేన కం జి ఘేత్‌. మ కం సశ్యేత్‌ తత్కేన కం 
శృణుయాల్‌ తిల్కేన కం ఆభివడేత్‌ తల్కేన కం మన్వీత త త్కే_న కం 
విజానీయాత్‌, యేనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్‌ విజ్ఞా 
తారమశే కేన విజానీయాత్‌ ఇతి E 

—బృవా దారణ్య కో పనిషత్తు, 24.14. 


అనుష్టాన వేదాంతము 113 


ఆశను విడనాడువుని వేదాంతము చాటును, మో 
శాళవడు కొందులకు ? సర్వము మోకుండ నే యున్నది,.--- 
కాదు, మోరే సర్వము, చేనికై మీ రాశపడుట? ఒక 
రాజునకుం బిచ్చియ త్తి తనబేశపురాజును గాంచవలయు 
నని పరుగులిడ మొవలిడినాండంట ! తానే రాజై యుండ. 
దనకు రాజు గాన్పించుజుట్లు ? తన చేశమున (బతిబట్టణ 
ముననుు (పుతిగా[మమునను, ఇంటింటను వెదకులాడుచు, 
నేడ్చుచు, బొబ్బలిడుచు నాతండు తిరుగాడినను రాజును గనం 
జాలండు,---తా నే రాజుగదా ! మనమే (బహృమని తెలిసి 
కొని (బ్రహ్ముదర్శన నమున క్రై యా మూర్తానే న్వేపణము 'విర 
మించుట మేలు; © స్మమని తెలిసికొనినచో, సుఖులమై' 
నంతృ ప్తులమగుదుము, ఈ వెట్టి వెదకులాట లన్ని టిని గట్టి 
సెట్టి నాటకరంగమున నటకునివ లె ప్‌ విశ్యమున మో మో 
పా(తానుగుణముగా నటింవుండు. 

అటు లొనర్చితిరా, దృశ్యమంతయు మాజి పోవును; 
శాశ్టత కారాగారమగుటకుబదులుగా సీ విశ్వమే (క్రీడా 
రంగముగా6 బరిణమించును; స్పర్ధకుం బుట్టినిల్ల గసుటకు బదులు 
కుసుమవి కానములతో, (భ్రమర క్రీడలతో నొప్పారు సంతత 
వనంతనిలయ మై శోభించును, ఇంతకుముందు నరక పాయ 
ముగానున్న యా పవంచ మే న్వర్శధామమై వెలయును, న 
కన్నుల కిది ఫఘోరయాత నానిలయ ము, బుద్దుని కన్ను లకో, 
ము కునికన్నులకో, ఆనందసిలయము, ఈ జీవనమే విశ్వజీవ 
నము, న్వర్షనరక ములన్నియు సిచటనే యున్నవి. మానవుని 

8 


114 వివేక సూర్యోదయము 


మూలరూపములగు నమ_స్తచేవతలును నిచ్చట నే యున్నారు, 
చేవతలు తమకుం (బతిరూపముగా మానవుని నృజింపలేదు, 
వమూనవుండే "దేవతలను నృజించియున్నా (డు. బంక నిచ్చటనే 
మానన (పతిరూపులగు నిం(దుడు, వరుణుడు, విశ్వ 
మందలి సమన్త దేవతలును గలరు, మన చిన్నచిన్న 
(పతిరూపములను మనమే నునయందుండి వెలువజుచు 
చున్నాము; ఈ "దేవతలకు మాలికరూపములము నునమే; 
మన మే పూజనీయ చేవతలము, యథార్ల దేవతలము; మన 
కంచు నన్యులు లేవ, ఇదియే వేడాంతమతము, ఇదిగో 
యాచరణపరత్వము, ము క్యోలమైనంతశే మతిహీనులమై 
నమాజమును విడనాడి, యి యరణ్యమునందో, కొండ 
గుహయందో మరణించుటశై పరగ_త్త నక్క లేదు, ఉన్న 
'తాన్చన నే యుందుము, _ విశేషమేమన, యథార్లము మనకు 
బోధపడును,-. అంతియే, పూర్వజృశ్య మే నిలిచి చుండును, 
కాని నూతనార్థముతో -విలయును, విశ్వమనంగా నేమో 
మనకింకను చెలియదు, ము_క్షిమూలమున నే యది యెట్టిడో, 
దాని న్వభావమేమో తెలియగలదు, _ నియమమనియు 
విధి నునియు క. జెప్పంబడున దంతయు మన 
న్వభావమున నత్యల్పాంశ మునకువూ త్ర మే నర్హించునని 
మనకవుడు తెలియగలదు. అది కేవల మొకవై ఫు, రెండవ 
వ్రైవున ముక్తి భాసించుచునే యుండెను కాని యది మనరుః 
'జెలియ లేదు. వేంటకాం[డచేం దణుమ(బడుచు(, దన్ను 
రత్నీంచుకొనుటకై. మొగము నేలను డాంచుకొను కుం బేటి 


అనుష్టాన వేదాంతము 115 


వలె దోషవిము కులమగుటకై మనము వ్యర్థ ప్రయత్న్య 
మొునర్చుచుంటిమి, - మాయామోహీతులమె మన న్వభావ 
మును మజవయత్నించుచుంటిమి, కాని మజవంజూలకుం45మి;: 
అది నునలను నడా మేల్కొల్పుచు, భెసించుచు నే యుండెను; 
మన భగవద న్వేషణము, "దేవతా న్వేపషణము, "లేదా బాహా 
మోతయాన్వేపణమంతీయు మనయథార్థ న్వ భవా న్వేహణ మే 
కాని మజియొకటి కాదు. మనకు వినవచ్చిన వాణిని మనము 
"వేటుగా. దలంఛితిమి, అది యగ్నియందుండి పయా, యొకా 
నొక దేనతయందుండి యో, సూవ్యనియందుండి యో,. 
చం[ద్రునియందుండి యో, నతు[తములనుండియో వెలువడిన 
దసి (భ్రమించితిమి, కాని తుదకది మనయందుండి మే వెలు. 
వడినదని (గ్రహించితిమి, నిత్య మోకు.మునుగూర్చి వవధ? 
సీ శాశ్వత వాణి మనయండే కలదు, తదీయగానవాహిని. 
నిరంతరము (పవహించుచునేయున్న ది, ఈ యాతుగానము 
నందలి యొకయంశ మే భూమిమైై, నియమమై, యా విశ్వమె 
యున్నది, కాని యది యెప్పుడును మనచే మనదిగనేః 
యుండును, ఒక్కమాటలో. జెప్పునెడ, మా నవునియథార్థ 
స్థితిని (గహించుటయే. వేదాంతెశయము; ప్రత్యమ [బ్రో 
స్వేరూపమగు మా సోదరమానవుని మోరు పూజింవం 
జూల చేని, యవ్య _క్రపర_బహ్మమును మో రె ట్లుపాసింవం 
గలరనుటయే వేదాంతనంచేఫము, 

“నీవు కన్నులార. జూచు సీసోదరుని (బేమింపం జూల 
సచో, సీ కగోచరు(ండగు భగవంతు నెట్లు (పేమింపంగలవు!”” 


“16 వివేక సూర్యోదయము 

అను బైబిల్‌ వచనము ౫ మోకు కపి లేదా! మానవముఖ 
మున మోర చేవునిం గనంజూలనివో, మేఘములలో, లేక 
నిర్దీవజడ పదార్థ నిర్మితవిగహములలో, లేక మా మనః 
కల్చితగాథలలో వాని నెట్టు గాంచయగలరు? సమస్త నీ 
పురుషులలో మో రేనాడు భగవంతునిం గాంచనారం 
భింతురో, నాటినుండియీ మోర పారమార్థికులని చెప్పెదను; 
కుడి చెంపపై మిమ్ముుం గొట్టినవానికి నెడమచెంపం జూవుట 
యనయణానేమో మా కప్రుకు బోధపడ(గలదు, మానవుని 
(బైహ్మస్వరూపముగాం గాంచలలిగిననాండు, నర్వమును.- 
"పెద్దపులినిసె తము_మో రాహ్య్వానింపం గలుగుదురు, మన 
"శేది (ప్రా. ప్లించినను-_మన తండ్రి మన తల్లి మన 
"మిత్రుడు, మన బిడ్డండు మొదలగు వివిధరూపములం చాల్చి 
మునకు దర్శన మిచ్చు పర మేశ్వరుండే, అల శాశ్వత పర 
నూత్మ యేయని (గహింపం గలుగుదుము; మనతోం (గ్రీడించు 
నున యంత రాత్మ య వారు, 


మన మానవపొంధవ్యము లీవిధముగా దివ్యము 
లొనర్పంబడందగిన చందముననే, మన భగవత్సంబంధమును 
వీనిలో చేరూపమునై నను గైకొనవచ్చును భగవానుని మన 
తల్లీగాయగాని, తండ్రిగాలగాని మిత్రునిగాలగాని, (ప్రాణ 
(వ్రియునిగాంగాని భావింపవచ్చును, భగవంతుని మన తండి 
Et He that loveth not his brother whom he hath seen, how 


san he love God whom he hath not seen?”—St. John, 
Epistles, £.20. ; 


అనుష్టాన వేదాంతము iT 


యని పీలుచుటకంకుం. దల్లియనుట యున్న తాదర్శమ్ము. 
మితుడనుట యంతకంకైను ను త్రమము, కాని మన (పాణ 
(వ్రియుండనుట నరో త్తమము, (పియునకును టబియురాలికిని 
భేదమును గాంచకుండుటయే పరమో త్రమభావన, (ప్రాచీన 
పారనీకగాథ యొకటి కలదు, డానిని మరు వినియుందు రు, 
(వీయుండు తన (ప్రియురాలి యింటిగుమృుము కడకు వచ్చి 
తలుపు దట్టంగా, “ఎవర వారని యామె యడుగును, 
“నేనని యాతండయ నమాధాసింపంగా బదులురాదు, రెండవ 
సారి యాతండు వచ్చి, 46 న్పేశే యిచ్చట నున్నది” యనును, 
అప్పుడును దలువు తెజవంబడదు, మూడవతడవ వచ్చి 
నప్పుడు, “ఎవరు వా” రని లోపలినుండి వచ్చు(ప్రశ్నకు,. 
“(వియురాలా! నీవే చేను” అని నమాధానింపం ధలువ్రు 
"తెజివంబడును, మనకు భగవంతునితో. గల నంబంధథవు 
నిట్టి దే. ఆతం డన్నిటను గలండు, అన్నియు నాతండే, (ప్రతి 
ఫురుషుండును (బతి స్ర్రీయును (బత్యతునజీవ మూ_ర్రియుం 
గేవలానందమయుడు నగు భగవంతుంటే. భగవంతు. 
డజ్ఞాతుం డనువా శెవరు? వానిని వెదకి కనుంగొనవలయు 
ననువా నెవరు ? మనము నిత్యము భగవంతుని. గనుంగో 
నుచునేయున్నా ము, నిత్యము భగవంతునియం బే మను 
చున్నాము, ఎల్లెడలను భగవంతుడు తెలియవచ్చుచుశే 
యున్నా(డు, సదా పూజింపంబడుచు నే యున్నా (డు. 
ఇతరోపాననావిధభానములు దోషములు కావని! 
యింక నొక విషయము తేలుచున్నది, మనము మదినుంతు 


"418 వివేక సూర్యోదయము 

కొనవలసిన ఘన విషయములలో నిది యొకటి, మన కెంత 
-మోటుగాం గనంబడిననునరియీ, రూపములను గర్పకలాప 
“ములను గల్పించి భగవంతు నారాధించువాడు దోమలు కారు, 
ఇక సత్యమునుండి వమజియుక్‌ నత్యెమును, అల్బనత్యమునుండి 
ఘనతర నత్యమును బావించుటకై నరుండు కావించు 
య్మాత్రయే జీవయాత్ర, చీకోటియనునది యల్ప్స[పకాశము; 
పోషవానునది యల్బగుణము, అపవిిత్రతయనునది యల్ప 
పవిత్రత, మనము నడిచినత్రోవగే యితరులును వచ్చు 
యన్నారను తెలివితో సానుభూతి వహించి (పేమదృ్భక్కు. 
లతో. వారి నవలోకించుట మన విధియని నడా మదినుంచు 
శొసవలయును, నీవు ము కుడ వై నచో, ముందుగనో వెనుక 
౫నో యందటును ముక్టోలగుదు రని తెలిసికొనంగబ్లుదువు, 
సీను ముక్షుడవై తీవా, నశ్వరమగునది స్‌ కు గోచరింపం 
తగలదు 1 నీవు నిజముగాం బరిశుద్ధుండ వై తీవా, యపరిశుద్ద 
మయుగునది నీ కెట్లు కాన్సి ంపం౫ లదు? భోపలనున్నదిరే-కదా 
బయటనున్నది ? మనలో మాళీ నష్టము లేనిదే బాహ్యామున 
దానిని గనంజూలము, వేదాంతిసిస్టాంతమున ననుఘ్టైనవిషయ 
ములబో నిది యొక టి, మన మందజు మూ దృక్సథ మవలం 
తెంప బయత్నింతముగా క, వపన మో ధరుము ననుష్టాస 
మునకుం గొనినచ్చుటశే మన యీజీవితీము. దీనివలస మన 
శొకమహాలాభము వచేకూరంగలదు; నత్యున్యరూ పమై 
వెలుంగు బ్రహ్మము నిత్యము మనయంటబే కలదనియు, అది 
న్వతస్పిద్ధమసియు, దానిని ([బకటేకరించి (ప్రత్యతు 


అనుష్టాన వేదాంతము 119 


మొనవ్బకొనుటయే మన క_ర్తవ్యమనియు (గహించుటచే 
ననంతుష్టులమై, అతృవ్హు లమై వర్తించుటకు మాజుగా 
సంతుష్టులమై, నంతృవ్రులమై మహఃనందముతో విహిత 
కృృత్యములను సీర్భ ర్తింపం గల్లునుము, 

భక్తిని వీడి, హృదయమును సుమష్కి ౦ంవం జేసిఫొని, 
పేమానురాగములను ముటం గలిపి నంఘమునకు వెలియె 
మనిన నేకాని జ్ఞానము లభింపదని సామాన్యముగా లోకుల 
భావన, ఆతుసాధన కంతేకాయములనెడి దుర్నావమున 
హోదరమూనశ్చస యెడలను జీవకోటియడలను నిట్లు చేవభావ 
మును వహించి సాధకుడు "పెడ్యతోవ (తొక్కచుండును, 
కాని (శ్రీరామకృషమ్ణుండు తన దివ్య భావమునం బల్కిన. .. 
మహోవబేశివాక్కులవలన, మానవుం డింటనుండియీ, 
యతులును దావసులును నంఘమును వీడి యొనద్చనట్ట 
త్ర _క్సే ప్రజ్ఞాన సాధన నొనర్పవచ్చునని నాకు విశేదమైనది;_ 
వేద కప నిత్యక కృ త్యములం దనుషహ్టైనమున( కా. 
గాకు విశదమైనది, మానవు డేయా వా(శమముననున్నను, 
వ్‌ వృ తి 'నవలంబించుచున్నను నమ _స్తజీవకోటియు సాయా 
దృగ వత్స్వరూప మేయని (గహించులాక!. ,,మానవ సేవయే 
వ. ఛవనేవ, 

స్వీయ మోక్ష పావ్ర్‌చే నేమి పయోజగము * మధు 
శహోరమును విశేష మనుభవించువా. డెవడు? అంతయు 
య తినువాండా, న భుజించువాండా” + 

ను_న్త(పపంచమును మనతోంగాడ మాకు సౌధమునకుం 


120 వివేక సూర్యోదయము 


గానిపోవలయును, ఈ మాయా[వపంచమున మన మాధ్యా 
తిక దావాగ్ని నిం (బజ్వలింపంచేయ వలయును, అపుడే నచ్చి 
దానందసా(మాజ్యమున సుపతివీతులమై వెలయయంగలము, 
(0) ర్త 
ఓహో! శాశ్వతాతానందమున కెనయగు నానంద మెద్ది ! 
రజ జ a > 
న్‌ రం టాక నం ప నట — తన్ను 
నర్వభూతములందును నర్వభూతములయందును దన్ను, 
గాంచునట్టి యా యని ర్యా చ్యస్థితిలో వివశులై మిరు (బహో 
లు థి can 
నందసాగరమున నోలలాడెదరు,* సమస్తజీవులందును నిధప 
మాన (పేమసానుభూతులను జూఫవుట మో కవుడు నై సర్లిక 
మగును, ఇదియే యనుష్టాన వేదాంతము, 


పదునొకండవ, ప్రకరణము 

(పొక్పశ్చిమములు 
స్యాతం[త్ర్యములేని చే వి కానమనునది కలుగ చేరదు, మన 
పూర్వులు ముతవిషయములలో స్వాతంత్ర్యము నొనిరి: 
తసూలమున నదుల మైన మతము మనకు లభించినది. 
కాని సమాజశరీరమును చావ నంకెలలచే బంధించి 
నారు-_ ఫలిత మేమ్లి? వుననమాజము రాతననమాజమైనది, 
పాశ్చాత్య దేశములందో, నమాజము నదా స్వాతంత్ర్యము 
ననుభవించుచున్నది.__ అందుచే ఆనమాజ మెట్టు వికానము 


జో సర్వభూత స్థమా తానం సర్వభూ తానిచాత్మని, ఈక తే 
యోగయుక్తాత్మా సర్వత 'సమదర్శనః,” — గీత, 6.29, 


ప్రాక్సశ్చిమ ములు 121 


నొందుచున్నదో మాడుండు, ఇంక వారివుత మెట్లు నంకు చిత 
మైపోన్సచున్నదో గమనింపుండు, 

ఇపుడు (పాచ్యనంఘమునుండి యేగాక, ' పాశ్చాత్య 
మతమునుండియు బంధములు నడలుచున్న వి, 

ఒకవై పున సునిశితమైన (పత్యతశ కులవినియోగ 
ముచే నంగ్భహీతమగు (పమాణములనెడి రథము నధిరో 
హించి, సహ్మనసూర్య కాంతితో గన్ను లను మిర్చిట్లుగొల్పు 
నవీన పాశ్చాత్య విజ్ఞానము; మజియొక వై పునః (ఖాచీనభారత 
మహోచ్చదశయందలి పూర్వుల బల(పదాయ కాళాజనక 
మగు సంప్రదాయములు, _ స్య దేశీయ వి చేశీయమసనీషుల చే. 
(బకటితములై యుగయుగాంతరమ లనుండియు_ సర్వభూత 
(ప్రీమాను రాగములతో జాతీయశరీరమునందంతేటను (బవ 
హించు మహానం(ప్రడాయములు,__ దేవతలకుసై త మలభ్య 
మగు నపూర్వ వీర్యమును, అమానువపతిభను, అఖండా 
ఛ్యాత్మికశీలమును (బకటించు దివ్యసం(ప్రదాయములు, ఒక 
వైపున భౌతికవాదము, ధనథాన్యసముృద్ధి, అఖండళ కి 
సంచయము,  (ప్రబలవిషయసనుఖములు.__ ఇవన్నియు విడే 
శీయవాజ్సయ మూలమున. గోలాహల ముదయింసంశేసినవి; 
మజియొకి వై పున హీనస్వ్యరమున,-___-అయ్యును విన్పష్టమగు 
రీతి, సీకోలాహలము నెట్లో శేదించుకొని, హృడయవిదా 
రణమై (ప్రాచీన దేవతల యా_ర్హనాథములు వినవచ్చుచున్న వి, 
కట్టెదుట చాళ్చాత్య చేశ ములనుండి (వవేశించిన వివిధ 
విచిత్రభోగములు, _విచిత్రయానములు, విచ్నితపానములు, 


122 వివేక సూర్యోదయము 


సుసజ్జితభోడనములు, విద్యావతియగునారి లజ్ఞాహీనకె 
నంచరించు విచిత్ర వేషభూపాదులు, _నూతనభావములు, 
నూతనమర్యాదలు, నూతనరీతులు, ని వన్ని యు నపూర్వ 
వాంఛలను శేశె త్రించుచున్నవి; మరల సీదృశ్యము మాతే, 
యా తాన్రున నిశ్చలగం భీరస్య రూపమున, నీతా చేవి, సావి క్రీ 
డేవి, |[వతములు, ఉపవాసములు, తపోవనములు, జటా 
వల్క_ములు, కాపాయవ నములు, కౌపీన ధారలగుమునులు, 
లల నున నను (ఆనందనిలయమగు) సమాధిస్థితి...... 
యివన్నియు దీపించుచున్నవి, ఒకవంక, సన. నాధార 
ముగాం గొనిన పా శ్చాత్యనమాజముల స్వాతం[త్యము; 
మటియొక వంక నాద్యల యఖండ స్వార్ధ త్యాగము, ' ఇట్టి 
విషమసంఘుర్భ మున ఛారతీయనమాజ  మాందోళనము 
నొందు టబ్బురముశకా నేరదు, పాశ్చాత్యుల గమ్యము వ్య_క్తిగత 
స్వాతంత్ర్యము, భాష. ధనసంపాదక విద్య, సాధనము. రాజ 
కీయము; భారతీయు గమ్యము ముక్తి, భాష -- వేదము, 
సాధనము _.. త్యాగము, | 

నవీన భారతి చేశము తాత్కాలికముగా నిట్లు తలంచు 
చున్నదని చప్పనొప్పును, “ఎన్నడో కలుగంబోవున నెడి 
యామువ్మీక (శేయవును మోహమునకు లోనై, నా యెహిక 
జీవితమునంతెయు న స్ట్రేటం గ లుపుకొనుచున్నాను;”* కాని 
మంత్రమిగ్గవలె మరల నిట్లు వినుచున్నది:--- 

“బరీ సంసానే స్ఫుటతరదోషః, 


కథమివ మానవ తవ సన్తోపః£ి” 


(ప్రాక్సక్చిమములు 123 


ఓ మానవుండా ! దోహభూయిష్టమగు నీనంసార 
మున నీనంతోవమున కవకాశ మెక్క_డిది 1” 

ఒకె పున నవ్య భారత చేశ మిట్లనుచున్న ది: “వధూ 
వరు లొండ కొకులను వరించుపట్ల మాకు నంపూర్ణ స్వాతం 
(త్యము కావలయును, ఏలన, Ea భావిజీవితసుఖదుఃఖము 
లన్నియు నెందు నెలకొనియుండునో యట్టివివాహామును 
స్వేచ్చగా నిర్ణ యించుకొనుటకు మా కధికారముండవల 
యును,” మజీయొుకవై పునం (వాచీనభారతవర్ష మి ట్లాచే 
శించుచున్నది: “వంశమును నిలుప్రుటశై_ సంతాన మ 
కాసి, వివాహా మిం[దియసుఖార్థము కాదు, నంతొనము గను 
టవే సాంఘీక భావిశుభాశు భములలో సవ్ర భాగస్వామి 
వగు-చున్నావు, కావున నీవెవరినిం బెండ్షియాడవలయునో, 
ఎవరిని వూనవలయునో శాసించుటకు నమాజమున కృధి 
కారము కలదు; నమాజకేముమున శేడి యత్యంత మను 
కరాలించునో యివి వాలా ప్రణాళిక యే యందుండును; బహు 
జనసుఖ్రార ము సి వ్య_క్రిగతసుఖేచ ను ద్యజింపుము. ”” 

ఒకనై పున నవీనభారత దేశ మిట్లు పల్కుచున్నది: 
“పాశ్చాత్య భావములను పాశ్చాత్య వేప భామలను బాళఖ్చా 
ఇస్యహార విహార ములను బాషా త్యాచారవు ర్యాదలను మన 
నువలంబించినచో, మనమును మ gr బలవీర్య 
నంపన్నులమై యుుదుము; * మజీయొక వై ఫునం యాచీన 
ఫారతేవర్ష మిట్లు న ర గా “అవివేక్షోలారా ! 
అనుకరణమువలనం బరులభావము లెన్నంటికిని మోపి 


124 వివేక సూర్యోదయము 


కానేరవు,--- ప్రలినిం జూచి నక్క వాంతంబెట్టుకొనినదనున 
ట్లాన్టింపని దే యేెడియు మోది కానేరదు?” 

ఒకవై సున నవీనభారత బేశ మిష్టు సాయించుచున్నది: 
“పాశ్చాత్యజాతు "లేమి చేయుచున్న వో, యది యంతయు 
దప్పక మంచిది, కానిచో నవి యంత టి (పబలమె క్లైనవి?” 
మజియొకవై వున (ట్రైచీనభారతవర్ష మిట్లు (పవచించు 
చున్నది: “బాలురారా! చూడుడు మెటుపు మిర్మిట్లు 
గొల్పుచున్నది, కాని డానిప్రాబల్యము కణకాలమే, కావున 
జా(గత! [5.2 

ఐనచోం బాశ్చాత్యులనుండి మనము నేర్చకొనవల 
సిన చేమియు తేడా ? అభ్యుదయము నొందుటశై మనము 
(పయత్నింపనక్కఅ లేడా ? మనము పరిపూజ్ణలమా ? మన 
నమూాజ మకలంకమా? అం చేలోవమును బేదా?__వమునము 
చేర్చకొ నవలసినవిహయము లనేకములు కలవు, ఆమరణము 
మనము(పయత్ని ంపవలయును, —|పయత్న మేపురుపార్గము, 
మానవజీవితో దేశము, “జీవించియున్నంత కాలము నేద్చ 
ఫొనుచునేయుందు”నని (గ్రీరామకృ ముండు పలుకును, వవ్య కి, 
"లేక యీ నమాజము చేర్చకొనవలసిన చేమియు "లేకుండునో, 
డాని కవసాననమయము సమీపించిన దన్నమాటయే, 
కలద్యు---కాని యందు6 (బమాదమును గలదు, 

అల్పబుద్ధియగు నొకయువకుండు (శీరామకృష్ణునినమ 
యమున నెప్పుడును ఇాన్రుములను నిందించువాండు, ఒకనాం 
డాతండు గీతను విశేషముగా. (బశంసించెనుు అంతట 


ప్రాక్సశ్చిమములు 125 


(శీరామకృష్లుం డిట్లు వచించెను: “చూచితిరా? ఎవరో 
మరోవావండితుండు గీతను (బశంసిం చెననుకొందును, కావున 
సీతండును బశంసించినాండు.”” 

ఓ భారతీయులారా! ఈ మహాపమాదమును 
గుర్పింవుండు, పాశ్చా'త్యానుక రణవ్యా మోహము మి 
మా వహించియున్నది, కీ డేదియో, మే లేదియో,వి వేకముచే, 
విచక్షణచే, శాస్త్ర ప్రమాణములచే మోరింక నెంతమా(తము 
నిర్ణ యించుకొనుట లేదు, పా శ్చాత్యులు-__..శ్వేతముఖులు--- 
కొనియాడిన భావములెల్ల , ఆమోదించిన యావారము లెల్ల, 
మంచివి, ఇక వారికి రుచింపని వెల్ల, వారు దూషించిన 
వెల్ల చెడ్డవి! ఆహా! మాథ్యమున కింతకం మెం బ్రత్యక్షు 
నిదర్శన మేముండును ? 

పాశ్చాత్య నీలు ' స్వేచ్చగా నిళ్లైడలను నంచ 
రింతచుదు,----కావున నది మంచిది; వార స్వయముగా. దమ 
భర్తలను వరింతురు,కానున నది యున్నతికి మహోన్నత 
సాధనము; పాశ్చాత్యులు మన వేవభూపణములను నాహోర 
విహారములను నామోదింపరు,_._కొవున నవి చాల చెడ్డవి; 
పాశ్చాత్యులు విగహారాధన దోవమందురు,---విిగహాో ' 
రాధన మహాదోవషము, సంశయ మేమి ? 

పాశ్చాత్య లే కేశ్వ రారాధన (కేయస్క_రమందురు, 
---కాంబట్టి మనదేవతలనందటిని గట్టగట్టి గంగలో? గలిపి 
వేయుదము !_.పాశ్చాత్యులు జాతిభేదములు నింద్య 
మందురు, కావున సర్వజాణులను_ నర్భవర్ణ ములను. 


126 వివేక సూర్యోదయము 


గలిపి చేయుదము! పాశ్చాత్యులు బాల్యవి వాహము నర్వ 
దోషూకరమందురు,- కావున నడియుం జాల చెడ్డదనుటకు 
నందియము లేదు ! 

ఈ యాణారములన్ని యు రమణీయములా, త్యాజ్య 
ములా యనువిషయమును మన మిచట. జర్చించుట లేదు; 
కాని మన యాచారసం[పపదాయ ములు మూల6 బడవలయుననుటకు( 
వాళ్చాత్యుల నిరసనమే ప్రమాణమన్నచో., గాదనుట మన 
కర్తవ్యము, 

(పస్తుత లేఖకునకు 6 చాశ్వాత్యన మాజమునుగూర్చి 
కొంచెము (పత్యకుజ్ఞానము కలదు. తన్తూలమున నాతసికి( 
గలిగిన gees మేమనం (బభానగమనవిహయ 
మునను గమ్య విప హయమునను rer 
నడుమ నపారమైన ఛేదముండుటచే, భారతచేశమున( 
ప “ననుకరించుచు, నే సం్యపదాయము బయ 
'ల్వెడలినను నది విఫలమైపోవును, పాశ్చాత్యసనమాజమున 
నెన్నండును న. ం వేశమును 
గూర్చి యచట నున్నట్టియుం, బాళ్చాత్య స్ర్రీలపవిత్రతను 
గాపాడుటనై. యు ద్రేశింపయబడి నట్టియు నచట సాంఘీకవిధి 
నిపేధముల నిసుమంతయు చెటుంగక, మనసనమాజమున 
నదుపాజ్ఞ లు లేని స్ర్రీవువ మస్వేచ్బానమా 'వేశములకు, దల 
లూ(ప్రుపారియెడ మా కెంతమౌా|తమును సానుభూతి లేదు, 

భారతీయు ల రోపీయ (European) వేషభాషలను 
దాల్చుచుండుట చూచినప్పుడు నే నిట్లనుకొనుచుందును,... 


ములు ia? 


నిరకరకకుక్రఖు, . దరిద్రులు, అభఃవతితులు. నగు, భారతృదేకీ 
యులతో నజాతీయతను సంబంధమును నంగీకరించుట. 
బహుశః వారికి సిగ్గుగా. నున్న దికాంబోలును!!, ల 

భిల్ల నురచుకొనుటకుబదులు “ కాపునుంచుకొని + “పాపట 
దువ్వకొ నుచు, తమపూర్వాచారసం.పదాయములను విడనాడి, 
సగము ప్రాచ్యునివలెను, సగ మప్రాచ్యునివలెను దోంచెడి *'యర్హ 
యూరోపియన్‌ ' వేషముి ధరించి, సర్వసాంక ర్యసన్ని విష్టులై 
నవీనాగతపాళ్ళా ఎత్యమర్యాదల' నవలంబించు సం. 
(బ్రాహణ *ఇత్వమున సమాజమునకు విశ్వాసము లేదు. 

ఓ భారతీయులారా ! పరులనెంట బడి (ప్రాశులాడు 
నిట్టి పరొనువాదముతో, ఈ పరానుకరణముతో, ఈ పార 
తంత్యముతో, ఈ డాన్యచార్భల్యముతో, ఈ నీచ 
నిందిత-___ (శౌర్య ముతో, ---ఈనంపదతో నేనా, విజ్ఞానగారవ 
శిఖరముల నధిరోహీంపం దలంచుచున్నారు? వీరభోగ్యమగు 
స్వాతంత్ర్యము మోలజ్ఞాకర భీణత్వముచే నెన్న (డై నను మోకు 
లభింపంగలడదా?,, 

(పకతిజాతియందును య ల్యేకలవమణములు గోచరించు 
చుండును, వార చూర్థి శదృష్టి, లేదా, అంతరవలోకనవర 
తము భార తీయులందును, వె జ్ఞానికదృష్టి, లేదా, చాహ్య్యవ 
= NSM పాశ్చాత్యులందును విలశ్షణమై కాన్సిం 
చ్‌ పరమార్థమునంతయు, "బా శ్చాత్యులు సాంఘీకవికాన 
_ మూలమున చేడయంగోరుదురు ; (గ్రాచ్యులో, నమ స్త 
సాంఘికశ కులను బరమార్థ మూలమున జేవ పట్టందలంతుషు. 


128 వివేక సూర్యోదయము 


హిందూనంఘమును నంస్క_రింపవలయునన్న చో, సనాతన 
ధర్మమును నిర్మ్శూలించుటకంయె మటియొకమార్షములేదని 
నవీననంస్క_ ర్లలకుం దోంచుట కిదియీ హేతువు, వార 
(పయత్నించి విఫలులై నాథ. ఎందువలన? వారిలో నెవ్వ 
రును స్వీయ మతధర్శము లెట్టివో పరిశీలింపకుండుటవలన____ 
సమ _న్త్వమతధర్మములకును దల్హియనందగు ననాతనధర 
త_త్త (మును (గహించుటకు వలయు శిక్షణమును బొందిన 
వ్యక్తి వీరిలో నొక్క_ండును లేకుండుటవలన, హీందూసనంభు 
మును వాగుపజఅచుట కెట్టి. ధర్మవి నాశనమును 'వేయనక్క_టు 
లేదనియు చేయ సాంఘీక దుః స్థితికి మూలము మతధరుము 
తెంతమా(త్రము గావనియు వానిని నంఘమున కనువ_ర్టింపం 
జేయకుండుటయే హేతువనియు చేను నొక్కి. వక్కా_ణిం 
తును. ఇందలి (పత్యకురమును మన వేదశాన్ర్రములనుండి 
నిరూపింప నంసిద్దు.డనై యున్నాను, ఇదియే నాహీతోవ 
'చేశము. దీనిని నిర్వహించుటకు యావజ్జీవము, యావచ్చ క్రి 
తోడను [బయత్నింపవలసియున్నది. 

మొ_త్సముమోంద మన పేదహిందున్రులే పాశ్చాత్య 
"దేశీయులందజీకం కొను గోటిరెట్లు విశేషపారమార్థికశీలురు. 
మతథధర ములపట్ల వారు (పాశ్చాత్యులు) మోనమును 
చేదా, మూగ్లాభిమానము నవలంవింతురు. నమాలో-చన 
పరులు మూ ఢవి శ్యానయుతములగు తము మతములనిన విసువ్ర 
చెంది నూతనవి కాసార్థ ము భారత చేశముబెనం జూచుచు 
న్నారు, నవీనభౌొతిక శాసనముల దాడి నెదిర్చి నిలువంగలిగిన 


పాక్సళ్చిమములు 129 


మన పవి[త వేదములందలి (పతిదివ్యాశయము నెంతటితమగక 
ముతో-_.-మ క్కు వతోం.._-బవాశ్చాత్యులున్వీకరించు 
చున్నారో వచ్చిచూచినచో, మోకు. దెలియంగలదు, శూన్య 
మునుండి నృష్టి బయలుచేటినదను రి క్షవాదము-..ఆత్త 
సృజింపయడినదను. వెట్టి సిర్ధాంతము_స్యర్ల ము (Heaven) 
అను నొకానొకతావున సింహాననారూఢుండై. దేవుండడను 
నొకమపహాచండతాననుండు గలండను మూఢసిదాంతము..___ 
శాశ్వత ఘోర నర కములు గలవను విడివాదము---నివన్నియు 
వీద్వావంతులకు విసుగు. బుట్టించినవి ; నృష్టయు నాతృ్తయు 
ఇాశ్వతమనియు-_.. దేవుడు మనయంతరాత్మ యే యనియు 
(బకటించు నుత్క్బృష్ట వె దికభావముల నేదియో యొకరూప 
మున వారందణును ద్వరితగతి నవలంబించుచున్నారు. అర్ల 
క తాబ్దములోవున చే (పపంచమునందలి విద్యాధికులు మన 
పావన వేదములలో. 'బెలుపంబడినరీతిని నృష్టియు నాత్మయు 
శాశ్యతములనియు మసహో_త్తమము, పరిపూర్ణమునగు మన 
తత్త్వమే భగవంతుండనియు నమ్లితీలెదరు. వారి ముతా 
చార్యలలోం (టాజ్ఞలగువా రివ్రుజ బెబిలు నీవిధముగా 
వ్యాఖ్యానించుచున్నారు. వేయ్‌ల, పాశ్చాత్యులకు విశేష 
._ ముగాం చబారమారికనాగరికతయు మనకు విశేషముగా 
నైహికనాగరికతయు నావశ్యక మై యున్నవని నాయఖి 
1పాయము, 

చేదలదుఃస్టితియే పీిందూ చేశమునందలి చెడుగుల 
కన్నిటికిని బుట్టినిల్లు, పశ్చిమఖండమునందలి పేదలు శేవల 

0 


180 వివేక సూర్యోదయము 


రాతసులు ; వారితో బోల్చి చూచినచో, మనవారు దేవతే 
లని చెప్పవచ్చును, అందుచే మన పేదలను లేవ నెత్తుట యంత 
కష్టసాధ్యమైన పని కాదు, విద్య నేర్చుట, వారు కోల్పోయిన 
వ్య క్షిత్వమును వెలువడంచేయుట-___ ఇదియే పేదలకు మనము 
చేయవలసిన సేవ. దేశీయ్మ ప్రభువులు జనసామాన్యము 
నుద్ధరించుటకుం గాను జేయవలయు మహా కార్యమిది, ఇంత 
వజ కీ విషయమునం గలుగంజేసికొనినవా శెవ్యవను లేరై 6. 
మతాచార్యుల నిరంకుశాధికారముచే నేమి, విచేశీయులవలసి 
యోటమిచే నేమి, య నేకశ తాబ్ద ములనుండియు జననా 
మాన్య మధఃపతిత మైయున్నది. తుదకు. చాము మాన 
వులమను మాటనే మజుచివోయినారు మనపేదలు, వారికి 
మనము నదాశయములను 'దెలుపవలసియున్నది; తమచుట్టును 
లోకమున నేమి జరుగుచున్న దో కన్నులు విప్పి చూపవలసి 
యున్నది. అవుడు న్వయముగనే వారు తమవిమోచన 
మును సాధించుకొనం గలరు, (పతిజాతియు. (బతివువమ, 
డును (బ్రతి స్ర్రీయును దనవిమోచనమును దానే సాధించుకో 
వలయును, జనులకు నదాశయములను 'దెలువుండు---వారికి 
వలయు సాయ మిదియే, మిగిలినదంతయు. దనూలముననే 
జరిగితీవను. రసాయనముల నొండొంటితో. . జెర్చుటయే 
మనపని, (పకృతినియమముల ననుసరించి న్వయముగ నే 
స్పటికమేర్చడును, జనుల కాశయములను గలుగంజేయు 
నంతవణకే మన క_ర్పవ్యము, మిగిలిన పనియంతయు వారిచే. 
ఇదియే భారత చేశమున మనము చేయవలయు కార్యము, 


పపాక్సశళ్చిమములు ం 184. 


ఐహికనాగరితనుగూర్చి మన మేమేమూ (వ్రలాపించు. 
చుందుము, (చ్రాతుపళ్లు ఫపులుపన్నదంట నక్క! మాటవరున 
కామూర్జపలాపముల నన్నిటిని యథార్ధమేయని యంగీకో 
రించినను భారత బేశమందంతటను నొకలక్షమంది నిజమైఖ 
పారమారికు లుందు కేమో. ఇంక వీరిపారమార్థిక సాధనలశ్టై 
ముప్పదికోట్లమంది జనులు నిరాహారులై, పశ్నుపాయులై 
తమస్పునం బడి తల్లడిల్ల వలసిన బేనా ? ఎవ్వరైన నెందులకు.. 
బస్తుపడీయుండవలయును ! మహవ్మాదీయులచే హిందువులు 
జయింపంబడు మెట్టు సంభవించినది? ఐహీకనాగరికతను 
హిందువు లెజుంగకుండుటచే నంభవించినది. కుట్టంబడిన 
దుస్తులను గట్టుకొనుట మహమ్మాదీయులు హిందువులకు 
నేర్పిరి. వీధులలోని ధూళితో, గలియక్షుండం తమయాపహో 
రమును శుచిగా నెట్టు తినవలయునో మహమ్మాదీయుల: 
హిందువులకు చేర్చిన బాగుండెడిది ! పేదలకుం బని కల్పించు 
టకై మయొహీకనాగరితకాదు, భోగములుపైత మావశ్యక 
మని చెప్పెదను. అన్నము: అన్నము !: ఈలోకమున నాకు 
అన్నము పెట్టంజాలక యెక్క_డనో పరలోకమున శాశ్వత 
(బహ్మానందము నొలక(బోయునను డేవ్రనియందు నాక! 
నమ్మక ములేదు, ఇస్సీ ! భారత చేశ ముద్ధరింపంబడ నలయున్ను, 
మకాబాజ్యల__పురోహిత బ్రువుల._దుండగములను నిరూ 
లింపనలయును, మతాచార్యకై తేవ మియశోం జెల్లదు, సాంఘీక 
నిరంకుశాధికార ముక జెల్లదు; వలయునది 'ప్రతివ్య క్రికేని 
మజియొక కబళమన్నము, (అభుషదయమునకు గా! మంట 


132 వివేక సూర్యోదయము 


కొంత యవకాశము ! ఆంశ్రేయలయొద్దనుండి మజికొన్ని 
హక్కు లను బొందు తలంప్రన మన “యువక మూర్దులు”” 
. నభలుచేయుచుందురు, వారు (ఆంగ్లేయులు ఊరక నవ్వు 
చుందురు, ఒరులకు స్వాతం(త్యము సయ సంసిద్ధులు కాని 
వారు స్వాయముగాం దాము స్వాతంత్ర్యము నొందుట కె 
ట్లర్యలు? మాటవరున కాంశ్లోయులు మిమ్ము నమస్తాధికార 
ములకును బట్టాభివి క్తులను జేయుదురనుకొందము, చెప్ప నేల? 
'అధిశారులగువారు _జనసామాన్యమును కాలి కిందవేసి 
1తొక్కుదురు. వారు జనసామాన్యమును స్వాతం[త్యము 
'ననుభవింపనిత్తురా ? ఛానిన లొరులను బానిసలను జేయుట కే 
.యధికారము గోరుదురు, 

పాక్పశ్సిమ దేశములకు గల ఛేదమంతయు .నిది : 
. పశ్చిమ దేశములు జాతీయాశయములు గల సంఘములు, 
. మనము కాము; అనగా నాగరికతయు వద్యయు నచట 
, నర్వజనసాధారణములు, జనసామాన్యమున నివి (వవేశమంది 
నవి; హిందూ చేశమునను నమెరికా దేశమునను నగజాతులు 
సమాన మేకాని రెండిటియందలి నిమ్న జాతులకు గలభేదము 
- హృస్టిమశ కాంతరము, ఆంగ్లేయులు హిందూ బేశము నంత 
. సులభముగా జయించుటకు. గల కారణనేమి? వారొక 
నంఘమైయుందుటయు మనము కాకుండుటయునే, మన బేశ 
ములోని ఘనులలో నొకండు గతించిన, మజీయొకండు 
లభించుటకు మనము శ తాబ్బములపర్యంతము కనిపెట్టుకొని 
యుండవలయును... అంగోయనంభఘ మో, తనయందు ఘను 


ప్రాక్పశ్చిమములు 133 
లగువారు గతించియు గతింపకమునుపే యితజల నట్టివారిని 
వెలువరించును.. ..వఏ మూడు నాలుగు, లేదా, అజుకోట్ల 
జనాభానో కలిగియున్న సంఘములతో. బోల్చిచూచినచో, 
ముప్పదికోట్ల జరాభా గల (మన) సంఘ  మెప్పటికప్పుడు. 
భునులను నవుకూద్చుకొ న. జూలకున్నది. దేశమున. వలసి. 
నంతమంది విద్యావంతులగు (స్త్రీపురుషులు "లేకుండుట యే 
యిందులకు హేతువని వేజుగం జెప్పనక్కఅ లేదు. ..మసన 
నంఘమందలి మహాలోపమిది, దీనిని మనము తొలంగించుకో ' 
వలయును, జాతీయభావము గల సంఘము నిర్నింపయిడ 
వలయునన్న చో, విద్యగజవి జనసామాన్యమును లేవనెత్తే 
వలయును, సుం డెచటనున్నదో మననంఘనంస్క_ర్తలు 
చూడు, విధవావివాహములమూలమున వార మననంఘము 
నుదరింపందలంతుజ - నంఘన ముద్దరణము విధవలకు లభింవం 
గల భ_ర్తలనంఖ్య ప్రై నాధారపడియుండుననియా మా యఖి' 
(పాయము? దోపము మన ననాతనధర్శమునకును నంట 
గట్టందగ దు-__ఏమందురా, ఒక విగ్రహమెక్కువయెనను 
దక్కువ మైనను దుదకొక్క_ టర, ఉన్నదోషమంతయు,. 
లోపమంతయ్యు, నిది: కుటీరమున నివసించు నిజమైన సమాజము 
తన మానవత్వమును వ్య కక్తిత్వమును గోల్పోయినది, మజచిపోయి 
నది, ఏ హిందువులో, మహమ్ము దీయులో, ర్రై_న్లనులో, కాలి 
క్రింద వేసి (తొక్కి చేయుచుండం జేత. బది కాసులున్న (పతి 
వ్య_క్తిచేతను చాను (దొక్క-ంబకుటే ఫుట్టితినని తలంచునట్టి 
దుఃస్థితికి దిగినది మన సమాజము, పేదలు కోల్పోయిన. 


వివేక సూర్యోదయము 


14 
వ క్లిత మును దిరిగి వారి కొనంగవలయును, వారిని విద్యా 
వంతులను గావింపవలయును, విగ్రహములు నిలుచునా, 


సలునవా, విభవలకు వలసినంతవుంది భర్తలు దొరకుదురా, 
శొరకరా వర్ణవ్యవస్థ మంచిదా, చెడ్డదా--యనునిట్టి 
నమన్యలనుగూర్చి నాశేల లేనిపోని తావృత్రయము? (ప్రతి 
వ్య_క్తియు6 దనమోవమును___తరణోపాయమును.____ దా నే 
సఫొధ్రింపనలసీయున్నది.. ,.జనులకు మన ము_త్రమాశయము 
అను గలుగంజేయుదము, మిగిలినదంతయు వారు చేయవల 
సేన పనియే, అనంగా జనసామాన్యమునకు మనమిఫుకు 
వీద్య గజపవలసియున్నది. ఇందలి చిక్కులివి : దరిద్యవభు 
త్వమేమియుం 'చేయంజూలదు, చేయదు, కావున, ఆ వైపు 
నుండి సాయము లభించుననుకొనుట కలలోనివా ర్త. 
: ప్రస్తుత కాలావశ్యకతను గు_ర్హింప. . .(విదేశీయులగు 
వీరు) పరిపూర్ణ ప్రబోధము నొందినట్లు కాన్సించును. . . ఇంక 
జీవితమంతయు నర్థరహీత్యపనంగములు చేయు వట్టి “కబుర్ల 
సాయిళ్ళగు మోరో,., వచ్చి యీ.. . టేశీయులను జూచి 
సిన్గుచేం దలవంచుకొనుండు. న్గమతేదురభిమానమున మతి 
'మూనులగు మోరు బయటికి వచ్చినంత నే జా-తి-|ఛభ-ప్ట-త 
“జెద్ధించును మోకు, పా-ప-ము ! “ఈ యాహారము స్స్ఫృశ్య 
మా ఆయాహారము న్నృశ్యనూ?” యను చర్చలతో 
తఈ_క్రిసామర్ధ్యముల నన్ని టిని శ తాబ్బములనుండి వ్యయించుచు, 
జు హుయుగపర్యంతేమగు సాంఘీకరాతన శాననములచే 
'మయమోనవత్వమనున దడుగంటం గరుడుకట్టిన ఛాందనముచే, 


ప్రాక్సశ్చిమములు 185 


మూఢవి శ్వానముల చేం దల దిమ్ము త్త, శ తాబ్బములకొలంది 
చతికిలపడియున్న మిోారో,._మో స్టితి యెట్లున్నది? ఇంక 
మోరివుడు చేయుచున్న దేమి ?. ..*'పున్తకం హృన్తభూప 
ఆమ్‌ అనునట్లు చేతులలో. బు నకములతో నము[ద్రతీర 
మున విహరించుచు, నై రోపాధీనంజాతమైన యీ (భౌతిక) 
శా స్ర్రమునుండి యో నాలుగుముక్క_లు ముక్కున కంటించు 
కొని వాని నేకరువుపెట్టుచు, యావదాత్శను ముప్పదిరూకల 
“సమస్తాపద(పా_విపై లేదా, యువభారత చేశమున 'కాశా 
పరమావధియనందగు *లాయరుపదపి”వె లగ్న మొనర్చి--- 
యిక (బతివి ద్యార్థి యు కుద్బా ధచే న నల్లాడు పిల్ల లపటాల 
మాహారముకొ జకం *గాకురు ట్‌ మనుచుం 'దన వెంట. 
బడి డేవిరించుచుండ.._మిారి వుడు చేయుచున్న దేమి 2 
మిమ్మలను, మో పు న్తకములను, నూ గానులను, మొ విశ్వ 
విద్యాలయ విరదములను నమ_న్తము ముంచి వేయం. జాలినంత 
సేవ సము[ద్రమున లేదా? 
"లెండు, మీ పొరుపమును (బకటింవుండు ! నడా 
పురోవృద్ధి నరికట్టు వురోహితబువులను మకాచార్యలను 
శేశమును న ఏలందురా, వారిమనస్సు లిక 
మా జను, వారిహృదయములు వికసింపన్ర. తరతరముల 
నుండి వచ్చుచున్న మూఢవిశ్యానములును రాశుసశానన 
ములును వారిని గన్నతల్లులు, మతాచార్యు కై తవమును 
గూంకటి వేళ్ల తో జెల్ల గించి వేయుండు. లెండు మీ మాన 
వత్యమును (బకటింపుండు ! మీ కూపములనుండి వెలువడి. 


180 వివేక సూర్యోదయము 


బాహాటముగా నలువై వులను దిలకింపుండు. (వపంచమందలి 
వివిధజాతు లెట్లు ముందంజ వేయుచున్న వోచూడుండు, (సోదర) 
మానన్రని మిరు (పేమింతురా? స్యదేశమును మారు 
'ేమింతురా ? (చేమించుచో రండు, ఉన్నత పరిస్థితులక్రై, 
యోగ్యతర స్థితిగతుల కై, నడుముగట్టుదము, "వెనుకకు, 
జూడరకుండు, 

వ్య_క్తిగానిండు,  సంఘముగానిండు, ఇతరులతో, 
నితరనంఘములతో సంబంధము వీడి, యేశాకియె మనః 
జాలదని నానిళ్చి తాభి ప్రాయము; తాము గొప్పవారమని 
కాని యది యొకమహోానీతియని కాని, దురభి(పాయమున 
నెవ్షరై నను నటులొంటరిగా నుండంయ(బయల్నించినపు డెల్ల 
మహోప్మ ద్రవము నంభవించితీరినది. 

దానము, [పతిగహము---ఇదియే నియతి, భారత 
జూతి పునరుద్ధారణ నందవలయునన్న-చో, విధిగా. దనరత్న 
రాసులను వెలికి. గొనివచ్చి బాహాటముగా (బపంచ 
జాతుల కందంచేయనలయును, త(త్సతిఫలముగా నితరు 
లేమి యొనంగెదరో దానిని బర్యిగహింప సంసిద్ధము కావల 
యును, 

భారతవ్లుతులారా |! నేడు మనము భారత దేశమునే 
"కాక (పపంచమునంతేయు మేల్కొ_ల్పవలసియున్నది, 

ఏ దోవములుండు గాక, నై తికముగను బారమార్జిక 
ముగను నితరజాతు లన్నిటికంయెను హిందువులు కోటిరెట్లు 
ఘనులని నా నిశ్చయము ; స్వార్ధరహితులగు భఛారతపు(తు 


శ రామకృష్ణుడు 187 


లందజును _ శ్రద్ధవహించి తగురీతిని (బయత్నించుచోం, 
బాశ్చాత్యతీవ కార్యదవతను  భారతీయ(ప్రకాంతి సందీ 
వీతసుగుణములతో మేళవించుటచే లోకమున. బరమోా 
త్కృృష్టులగు వ్య క్త కులు వెలువడయగలరని నా నమ్మకము, 

శ.టపరిపీతులను లతణములను గమనింపయాలనివా 
రంధులు, జాత్యంధులు !. . . భారత చేశ ప్రునదుద్ధారణమున కే 
(శ్రీరామకృష్ణ పరమహంస యాగమనము,  ఈదివ్యనంభుట 
నము సకాలమున మనకు నం(ప్రా_స్తమైనది, 


పండెండవ ప్రకరణము 

శ్రీ రామకృష్ణుండు 
శ్రీ కామకృష్ణునిజీవితము దివ్యజ్యోతి. తదీయ తేజః ప్రసార 
మున సనాతనధర్భృ పరమావధినంతయు, ననాతనధర్హా. 
పరమాదర్శముల నన్నిటిని యథారూపమున [గహింపనగును. 
వేద శాస్త్ర కృజ్ఞానమున కంతకును నాతండే (పత్యత. (వనూ 
ణము. బుములును నవ తార మూ ర్తులును నిజముగా వేనిని 
బోధింపనెంచిరో యా త_త్త్యముల నన్నిటిని సీతేడు తన 
జీవితమున (బకటించెను, మత[గంథములు వాదమా।[త 
ములు, ఈతయో, తదీయాచరణము, అనుభవము, ఈ 
పురము(డు తనయేంబదియీండ్లలోనే పంచనహ[నవర్ష 
పర్యంతమగు భారతజాతీయ పార మార్థి కజీవితమునంతయు. 
జీవించి, _భావిసంతతి కాదర్శసీయుడై యొప్పెను, 


188 వివేక సూర్యోదయము 
వై్వైశము, విశిష్టాద్యెతము, అద్వైతము ననునవి యాత 
వికానమునం (గ్రమావస్థల నెడి యీాతనిసిదాంతమువలన నే 
వేదము లర్థవంతములగును, శాన్ర్రములకు సమన్వయ 
మేర్చడును, అన్యమతనవా నము నవలంబింపవలయునను 
టయేశకాక, యన్యమతములును మోాశుమార్లము లేయని 
మనఃపూర్వకముగా నంగీకరింషవలయుననియు సత్యమే సర్వ 
మతములకును మూలాధారమనియు నాతని యుప దేశము, 
భగవంతుడు నర్వాంత ర్యామి ధా యున్నను మానవ 
రూపమునను మానవ ళ్లీలముననుమా (త్రమే మనకు 
గ్రాహ్యాము కాగలడు, రామకృష్ణునంతటి పరిపూర్ణ మైన 
వ్య క్రియు రామకృషమ్లనికీలమంతటి పరిపూర్ణమైన శీలమును 
_ము న్నెన్నండును వలసియుండ లేదు._అతని శీలవ్య కిత్వ 
ములే మన యాదర్శము కావలయును; మజీయుం (బతి 
వ్య_క్సియుం దన దృక్పథము ననుసరించి యాతని భగవంతుని 
గనో, రతకునిగనో, అఆచాద్యనిగనో, ఆదర్శమూర్తి గనో, 
మహాఫురుషునిగనో పరిగణింప మన మంగీకరింపవలయును, 
పూ ర్వాచాద్యలందజియుప దేశములకం మెను బరమ 
హంస బేవుని యుపదేశములు విశేషముగా స్యతం(త్రములు, 
ఉదారాశయనమన్వితములు, వికానశోభిత ములు, పూర్వా 
చాద్యులభావము లొకవిధముగాం చాథీకములై యుండ, 
యోగ జన కర్మ భక్తి మార్లములందలి యు_త్తమత త్త (ఏ 
ములు నూతననమాజమును నిర్ణించునటుల నేం డొండొం 
'టితో నమ్మేళన మొందింపబడవలయునని యీ యాచార్య 


ఉద్బోధన 139 


శేఖవ(డు...అవతారమూ_ర్థి...వన కుప దేశించు 
చున్నాండు.. ..పూర్వనం,పదాయములు మంచివే, కాని 
యోగజ్ఞూనకర్మభ క్కి సం యోగము-- శ్ర్రీఫురు పాదిభేదము 
లను బాటింపక, ఆచంజాలము భ క్విజ్ఞానములనందంజేయుధర్గ 
వ్యాపనము.వ_ర్హమానయుగనవీనధర ము, నవీనమతేము, 
పూర్యావతారపురుములు తెలిపిన విషయములు మంచివే, 
కాని యవి యని యు రామక్సమునివ్య కితంమున నమ్వేళన 
మొందినవి.. వము. ల 
నవీన భారతవర్ష ము చేడు మనకు లభ్యమైనది, ఎంతసేఫు 
వురాతనవిషయములను బట్టుకొని యీ. (ప్రాంత ఫుంతలను బట్టు 
కొనియే_.[పాశోలాడుచుండు సీ ఛాందనమునుండి, పరమే 
శ్వరా! మాచేశ మపుడు విము క్రి నొందునోకదా ! 


పదుమూడవ ప్రకరణము 
& ద్బో ధన 


సాం | భారతజననీ | నీ నతీత్వాదర్శము నీత-._సావి(తి-_. 
దమయంతి ___ యనుమాట  మజువకుము;__- నర్వసంగ 
పరిత్యాగియు య త్రీ శ్వ రుండునగు శంకరండు---ఉమా 
మ హేశ్వరుండు-- న్‌ కారాధ్యుండనువమాట మజవకుము;-- 
నీ వివాహమునకు, నీ ధనమునకు, నీ జీవితనమునకు. బరవూ 
ర్ధము తుచావిషయసుఖము గాదనుమాట, వ్యక్తిగత 
భోగము గాదనుమాట మజవకుము;---యజ్ఞ నారాయణున 


140 వివేక సూర్యోదయము 


కాహుతియగునిమి_త్తము జనించితివనుమాట  మజువ 
కుము;---నీనమూాజ మనంతజగ న్మాతృత్వమునకు, బకిబింబ 
మనుమాట మటణనకుము;-నిమ్న జాతులు, దీనులు, దరి 
(దులు, అజ్ఞులు, నిరక్ష రాస్యులును సి తనూభవులనుమూట 
మటజవకుము, ఓ వీరభారతమా శతా |! ధైర్యము విడవాడకు. 
ము! ఓ వీరభారతఫుకా ! ధైర్యము వీడకుము ! “చేను 
భారతీయుడి నని గర్వింవుము ! “నేను భారతీయుండను, 
(వతి భారతీయుండును నా నహోదరండు” అని సగర్వముగా. 
(బకటింవుము ! “అజ్ఞ భారతీయుడు, దీన భారతీయుండు, 
(వాహ్మణ భారతీయుడు, చండాలభారతీయుండు నా న హో 
దరులోడని (ప్రకటింపుము ! జీర్ణ వశ్ర్రుధారివగు-__కటిమూ (త 
వస్ర్రధారివగు. నీవును నగర్భముగా నెలుగ్నెత్తి యిట్లు 
ఘోవీ.౦ఫుము : “భారతీయుడు నా సోదరుడు, భార తీయుండు 
సొ ప్రాణము; భారతీయ దేవత లే నాదై వతము; భారతనంఘము 
నాబాల్యడోలిక, యావననందనవ నము, వార్ధకవారణాసి.”” 
సోదరా ! ఇట్లు చాటుము : ోభారతభూమి నా మహోన్నత 
స్వర్గము, భారతశేయమే నా_కశేయము.”” అహర్నిశ మిట్లు 
(ప్రాక్థింపుము: “ఓ మహేశ్వరా! ఓ లోశేశ్యరీ ! నాకు మాన 
వత్వమును[బసాదింపుండు, నాడార్భల్యమును దొలంగంవుండు, 
నన్ను ధీరు నొనర్పుండు 1” 

ఉద్దేశములందును, ఆశయములందును, భారత చేక్లీయ 
సంస్థలను మించిన నంనలతోయసా కిన దేశము (పవంచమున 
వేజొకటి లేదని నదా జ్ఞరీ నుంచుకొనుండు.. ఇంచు 


వాకు 


ఉద్బోధన 14! 


మించు6గా. (బపంచమునం (బతిదేశమునందును జాతులను 
చేను గాంచియున్నాను, కాని వానివిధానమును, ఉద్దేశ మును 
నిచటిజాతుల విధానో దేశములంతటి మస-నీయమైనవి కావు, 
జాతీవ్యవస్థయి ట్లనివార్య మైయున్న చో, జాలర్ల పై (అనయా 
ధనముసె ) నాథారపడియుండుడానికంు SU 
విజ్ఞానముల పై నాధారపడియుండునది యే నాకు విశేవవాంఛ 
నీయము. కావున నిండాలాపముల నాడకుండు, మానము 
వహించి మిాహృదయ దారమును "'డెజచుకొనుండు,మూలోం. 
(శుతివ్య క్రియు ఛారమంతయు. దన్నపెనున్నదని భావించి 
భారత దేశము _క్తిని యావత్ప్రపంచవిముక్తిని సాధింపుండు. 
'వేదాంతజీవనవికానముల నింటింటికిని గొనిపోయి, (ప్రతి 
వ్య_క్టియందును నిడాణమైయున్న ేవత్వమును మేల్కొ 
ల్పుండు, అపుకు మో శేపాటి విజయమును సాధించినను, 
ఒకమ హోద్యమమునిమి త్త మై జీవించి, కృషియొనర్చి మర 
ణించితిమును సంతృప్తి నొందంగలరు, ఎట్టు సాధింపంబడుం 
గాక, యీ యుద్యమవిజయమున నే మానవకోటియిహపర 
. కేయమంతేయు నెలకొనియున్నది. 

సాంఘీక రాజకీయాశయములను భారత.చేశమున 
వ్యా _వీచేయుటకుముందు. బారమా రి కాశయములచే దేశము 
నాస్తావిత మొనర్చు(డు. మన[పథమక_ర్తవ్యమిది: మనయుప 
నిషత్తులలో, మన వేదశాన్తృములలో, మనపురాణములలో 
నిమిడియున్నయద్భుతత _త్త్వములను (గంథములనుండి వెలికి. 
గైకొనివచ్చి, మఠములనుండి యీవలకుం దీసికొనివచ్చి, 


142 వివేక సూర్యోదయము 


యరణ్యములనుండి ప్రై మె కిం గొనివచ్చి, (ప్ర ల్యేకనమాజముజ 
యధీనమునుండి బయటికి లాగుకొనివచ్చి, చేశమందంతే 
టను..-ఉ_త్తరమునుండి దతీణమువఅకును దూర్పునుండి 
పడమరవణకును, సింధునదినుండి పకన సారిక 
కున్కు ఆ సేతుహిమా చలము వ్యా _ప్రచేయవలయును, 

భారతవర్ష ము నశళించెనా, (పపంచమందలి పార 
మూర్తి కతేయంత యు నశించును; నై తిక పరిపూర్ణ తయంతయు 
నశించును; దివ్యానందనంధాయక మగు వుతసానుభూతి 
యంతయు నశించును; అదర్శజీవనమంతయు నశించును; 
వానితావున ధనమను ఫురోహితునితో, స్పన్థావంచనా 
బలాత్కారము లను నుపబారములతో, మానవాత్సయను 
బలితో కామభోగముల నెడి స్రీ సురుషచేవత లేలుబడి 
సాగింతుడు, కాని యట్టి దెన్న (డును జరుగ జాలదు, కార్య 
శ_క్రికంయెం గస్టానుభవళ క్రి కోటిరెట్లు ఘనతేరముు ద్వేష 
శ_క్తికంచు (బేమళ క్రి కోటిరెట్లు ఘనతరము. 

వత్సలారా! ధీరోడారులారా ! నహృదయులారా | 
ఉజ్జ్వలదీమాదములు కండు, ఆశయసాఫల్యమునకుగాను 
గృవి. చేయుడు, కార్య|క్రమమును గొనసాగింపుండు ! పీరు 
(పకిధ్గలనుగాని, మజీయేమూర్టతనుగాని యాసింపకుండు, 
స్వార్థమును చాఅరద్రోలి 'కార్యాంగణమున నుజుకుండు | 
గడ్డీ హోంయలను జేని వెంటిగాం చేసినచో, వానితో మదిం 
చిన 'యేనుంగును బంధింపవచ్చునని జ్ఞ ప్రి నుంచుకొను(డు, 
స ర్వేశ్వరుండు మిమ్మందణి నన్నుగహించుంాక ! సశ్వేశ్వర 


ఉద్బోధన 148 


శకి మోాయండణయందును వెల్లొందుగాక !__ వెల్లొందు 
చున్న దనియే నానమ్మాకము. ““ఉ_త్రిప్టత, జగత ,(ప్రాహ్య 
వరాన్ని బోధత!”* (కఠోవనివత్తు)___-లెండు, మేల్కొనుండు, 
పరమపద(పా_ప్రిపర్యంతము నాంగవలదని “వేదము లుద్ధో 
వీంచుచున్నవి, లెండు, లెండు ! దీర్ధనిశీధము వటాపంచలగు 
చున్నది, వభాతము నమిోవీంచుచున్నది. ఉత్సాహ 
తరంగము బయ ల్వెడలినది, తత్‌ ప్రభావము నెవ్వరునరిక ట్టం 
జాలరు, థైర్యసాహ సములు, వత్సలారా! థైర్యసావాన 
ములు! (పేమ నాయనలారా! విశ్వమానవ పేమ; విశ్వా 
సము---ఆత్మృవి శ్వాసము; ఇంక భయములేదు ! భయమే 
మహాపాతకము ! 

ఘనశకార్యములు జరుగవలసియున్న వి, భావిభాన్యో 
దయముతోం బోల్చిచూచినచో, నీయల్బవిజయ మేపాటిది? 
నముండు, నామాట... భారతదేశ మున్గారణ నొందితీరును, 
జనసామాన్యమును 'బేదలును సుఖవంతు లొనర్పంబడితీరె 
దరు---ఇది విధాయకము, ఈశ్వ రాజ్ఞ, ఆనందింవుండు. .. 
ఆభ్యార్శిక వాహిని బయ'ల్వెడలినది. అపారము, అతి 
హతము, నర్వావ్లావమునై యా దివ్యవాహిెని మాతృ 
భూమిపై. (బైవహించుట నాకు (త్యవేమె భెసించు 
చున్నది, (ప్రతివ్య_క్లియు ముందున కేంగం (బతిశ_క్రియుం దత్‌ 
(పభావము నుద్దీ ప్పమొనర్పం (బతివూనవుండును దన్నార్ల 
మును రాజ మార్ల మొనర్చం వోడ్పడును ! జయ! పర మేశ్వర | 

వత్పలారా | ముందంజ వేయుండు ! లోకమునకంతె 


144 వివేక సూర్యోదయము 


కును వికాస మ త్యావళ్యక మైయున్నది, దానినై లోకము 
వేచియున్నది. జారత చేశముననే యావికానము---జ్ఞాన 
తేజము_.కలగను; ఇం[దజాలముననా + కాదు; మం[త్రతం్యత 
ములండా? కాదు; పరమార్థ వై ఛవబోధనమున--మపోో 
న్న ఆాభ్యాల్మీక త త్త పబోధనమున = నయ్యది వెల్లొందు 
చున్నది ఇందువలన నే నమ_స్తవిఘాతేములనుండియు భారత 
జాతిని విధాత కాపాడి, చేంటివణకును నిలివియున్నాండు. 
ఇపుకు సమయము వచ్చినది. వత్సలారా! ధీదలారా ! 
మోరందబును ఘన కార్యము లొనర్పుటకు జస్తించితివుని 
నమ్ముండు ! శ్వానగర్జనములకు--మూర్థ _వతిఘటనములకు-- 
జడియకో (దు, వ[ జాయుధభఘాతమునశై నను వెజవకుండు, 
సుస్థిదలై కృషీ సాగింపుండు ! 

(పాచీన భారతవర్ష ము మహత్తర మైనదనుటకు నంది 
యములేదు, కాని భావభారతవర్ష మింకను విశేషమహీమో 
చేతమై వెలయునని నా నిశ్చయము, 

దీర్ట నిశీభము పటాపంచలగుచున్నది, దుస్పహా 
యాతన తుదముట్టుచున్నది, మృత ప్రాయమగు కఖేబరము 
చై తన్యవంతమగుచందమునం బొడకట్టుచున్నది. చరి(త్రగాని, 
యితిహాసముగాని కని విని యెజుంగని (ప్రాచీన కాలమునుండి 
_యొకదివ్యవాణి భఛారతవర్ష మందుండి యే... జ్ఞాన భక్తీ 
కరముల కనంతేపిమాలయమన(దగు మనమాతృభూమి 
యందుండియే._.మాజు[_మోంగచు, శాంతమ య్యు ను 
విన్నష్టన్వర కలిత మై, దినములు గడచినకొలందియు గంభీ 


ఉద్బోధన 145 
రమై, యుకదివ్యవాణి-వినవచ్చు చున్నది, అదిగో, నిద్రిత 
మేల్మా_ంచుచున్నది, = మందమలయానిలము చందమున 
నాదివ్యవాణి చ్రైతన్యరహితమగు స్నాయువులను నస్థులను 
(బాణవంతీమొనవ్పచున్నది, అలసత గతించుచున్నే ది, 
చున భార తాంబ తనదీర్ధృని(ద్రనుండి మేల్కాంచుచున్నది. 
అంధులు కనంజూలకుందుర గాక, కుత్పితమతులు కననొల్ల 
కుందుభుగాక; ఆమె నెవ్వరు నికం (బతిఘటింపంజూలరు; 
మన భారతమాత మణుల. నిదపో(బోవదు; వ బాహ్య 
శ_కియు నామె నింక నిరోధింపంజాలదు, అఖండభారతశ క్తి 
విజృంభించుచున్న ది. 

భారత దేశపునరుద్దారణ క్రై స్వామి తెల్పిన విధానమందలి 
క ఖ్యవిషయములు 
(1) వరములలో నుపశకాఖలను బోనడంచి యా 
యుపశాఖలలో నంతర్వివాహములు జరుప్రుకొ ననలయును. 
ఏబాహాములకుం గొంత మితియనునది యుండవలయును, 
“(పతి వ్యక్రియుం బెండ్లి కై యుబలాటపడి "దేశమున వుజీ 
పదుగురు బానినలను న (బయోజనము లేదు.” 
(2) త _క్వ్వబోధలకుముం దన్న పానములను సమకూర్చి 
జనసామాన్యస్థితిని చాగుచేయవలయును, ఇందులకై. జను 
లలో విద్యావ్యాప్తి కి చేయు టత్యావశ్యకము, (బ్రాహ్మణులను 
పండితులను నిందింపరాదు, వలన భారతీయవిజ్ఞానఖనులగు 
'వేదశాస్ర్రుములను నిలువంబెట్టినవారు (బాహా జలే. వారు 
లేనిచో భారత చేశమున సంస్కృత మోపాటి కంతరించెడి డే, 


148 వివేక సూర్యోదయము 

(కి) చేశములోం దగురీతిని నంస్కృతవిద్యావ్యా_ి 
జరుగ వలయును, 

(4) బలిష్టులను మేధానిధులను వెలువడంజేయు 
జాతీయవిశ్వవి ద్యాలయములు స్థాపింపంబడవలయును, 

(5) భారతచదేశచరిత్రను భారతీయులే (వాయ 
వలయును, 

(6) త్యాగము, సేవ---ఇవియే మహో_త్తమాదర్శ 
ములని భారతీయులు గ్గు ర్హింపవలయును, 

(7) అంతఃకలహములను బోనడంచి జనులలో నైక 
మత్యమును ర 

(8) శ్రీ స్త్రీలను నిమ్న జాతులను నుద్ధరింపని దే మన 
భార తాంబ wa 

(9) ననాతనధర్శత_త్స్వ్వములను బాళ్చా త్యులకు 
బోధించుటకును వారి పారిశ్రామిక వద్యలను చేక్చికొనుట 
కును యువకులకు దగు. శిక్షణ గఆపి పంపవలయును, 


ఓం తత్‌ సత్‌ 


ae sow 


| శ్రీ రామక్ళ ప్టార్పణమస్తు, 


శ్రీ రామకృన్ణమళ ప్ర చురణములు 


శీ వివేకానంద జీవిత చరిత్ర 
(శ్రీ చిరంతనానందస్వామి విరచితము, నాల్గవకూర్చు) 


“ఈ గంథము | పతిగృవామునను భాండాగారమునను వలయు 
వని నమ్ముచున్నాను, శ్రీ చిరంతనానంద స్వామివంటి (పతిభాశాలియు 
దిట్టయునగు రచయిత మనకు లభ్సిం చెయ చాయను 'గర్వసంతోవములు 


3 
ఖు 


నన్నిట్లు చాయం బురికొల్పుచున్నవి....”” 
(సం) కట్టమంచి రామలింగా రెడ్డి. 
థె జి యె 


సుమారు శిక౦ పుటలు, చక్కని అట్ల బె నింగు, రూ. 2-0-0 
ఓ డె 
(శ్రీ చిరంతనానందస్వామీ అనువాదములు 
(శీ వివేకానంద (ప్రణీతములు 
(ప్రబోధ రత్నాకరము 
గద్యానువాద కుండు (శీ చిరంత నానందస్వామి, పద్యానువాద 


సలు మహాకవి విశ్వనాధ సత్యనారాయణ, కవికోకిల జి, జాషువ, 
సుమారు 200 పుటలు, సొగసైన హర్పు, రూ, 1-12-0 


ట్‌ వివేకానంద లేభావళి (మొదటి భాగము) 


, ఎల్లరును శ్రద్ధతో పదేపదే చదువవలనసీన పు స్తకములలో 
నిది యొకటి. ..అనుహాద్‌త్‌లగు. శ్రీ. త గద్య 
రచనయం చాద్దునీకులలో నద్వితీ యులు... 

ig ¥ (హం) కట్టమంచి రామలింగారెడ్డి, 


276 పుటలు, ముచ్చటగు కార్చు, తా. 1-8-0 
శ్రీ వివేకానందు సందేశామృతము (షికాగో ఉపన్యాసములు అ. 6 


(శీ చిరంతనానందస్వామి అనువాదములు 


రాజయోగము 
సవ్యాఖ్యాన పాతంజలయోగ సూ తసహీతము, రూ, 2-4-0 
ON కర్మయోగము (నాల్గవ కూర్చు) 

బి, ఎ, విద్వాన్‌ పరీక్షలకు పాఠ్య గంథము, భా 1 
భ_క్రియోగము రూ, 1, యతిగీతము అ 1 
నవీన భారతదేశము అఆ. 4 నామతము అ,శ్తె డజను అ, 3 

శ్రీ వివేకానంద సింహగర్జన, భారతచేశవునవద్ధారణ 
ఒక్రొ్క_క్క_టి అరణాా డజను $ అణాలు, 


భ కిమారము 
ఆం Nn 
శ్ర పరమానంద స్వామి (పణీకము, ముధ్దులాలుకో కూర్చు, అ, 8. 
శీ రామకృష్ణ బోధామృతము 
(3) 

1121 మహాప బేళ ములు, సంగహ జీవిత సహితము, శ్రీ చిరంత 
నానంద స్వామి అనువాదము, 
సుమారు 400 పుటలు, చక్కని అట్ర_బెన్టింగు, రూ, 2-8-0 

అచ్చగుచున్న యితర [గ్రంథములు . 
భగవదీత, (శ్రీ వివేకానంద లేఖావళి (2వ భాగము) 
గి 


1944-వ జూలైనుండి 
'సంవత్సరచందా (పోన్చేజితో 
వివరములు గల మాేటీళోగ 


శ్రీరామకృష్ణమ ఠము, | 


